క 39అగాణం 
తలుగు (1) 


తెలుగు దినపత్రిక 


సంపుటి-2, సంచిక - 30, పేజీలు:08 వెల:4/- హైదరాబాద్‌ , గురువారం, 25.07.2024 


ధైల్లిలో 


ఆమరణదీక్షకు 
కూర్చో 


మేమంతా మద్దతుగా కూర్చుంటాం 


సీఎం రేవంత్‌ను కాజ్‌ చేసిన కేటీఆర్‌ 


జీఆర్‌ఎస్‌ లేకపోవడం వల్లే.. 


శ్ర 


లోక్‌సభలో తెలంగాణ పదం నిషేదం..! 
8+8 అంటే గుండు సున్నా 
కేంద్రం సహకరించకపోయినా చాలా సాధించాం 


కేంద్ర చట్టాలను వ్యతిరేకించాం 
నాది మేనేజ్మె ga కోటా అయితే 


0దె...! 


www.newslinetelugu.com 


రాష్ట్రానికి నిధుల కోసం జంతర్‌ మంతర్‌ దగ్గర సీఎం, మంత్రులు అందరూ సచ్చేంత వరకు ఆమరణ దీక్షకు దిగాలని 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సవాల్‌ చేశారు. తామంతా చుట్టూ రక్షణగా కూర్చుంటామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో 
తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ 
వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని తాము చెబుతున్నదే.. ఇప్పుడు శ్రీధర్‌ బాబు అక్కడ ఉండి 
చెప్పారని అన్నారు. ఇక్కడున్న నాయకులకు సమాధానం చెప్పటానికి కేసీఆర్‌ అవసరం లేదని, తాము అందరికీ 
తప్పకుండా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీర్మానం అని చెబుతూ దాని కాపీలను మాత్రం 
ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు సంపూర్ణ 
మద్దతిస్తున్నామని తెలిపారు, ముఖ్యమంత్రికి సంయమనం, ఓపిక ఉండాలని హితవుపలికారు. తనను మేనేజ్‌మెంట్‌ 
కోటా అంటున్నారని, పేమెంట్‌ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చని కౌంటర్‌ ఇచ్చారు. తండ్రి కోటా అంటే 
సీఎం రేవంత్‌ రెడ్డి రాహుల్‌ గాంధీని అంటున్నారా? రాజీవ్‌ గాంధీని అంటున్నారా? అని ప్రశ్నించారు. 


@ inewslinetelugu 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): 
ప్రభుత్వం ప్రారంభించిన చర్చకు తాము వంద 
శాతం మద్దతిస్తున్నామని, స్వాగతిస్తున్నా న్నిమని స్పష్టం 
చేశారు. అధికారంలో ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా 
తాము తెలంగాణ ప్రజల పక్షమేనని తెలిపారు. రాష్ట్ర 
ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణం 


ఏపీలో తెలంగాణ పదాన్ని నిషేధించినట్లే.. ఇప్పుడు 
లోక్‌సభలో తెలంగాణ పదాన్ని నిషేధించారని మం 
దిపడ్డారు. ఇ ఇప్పుడు 8+8 అంటే గుండు సున్నా అనే 

స్థితిని తెచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తంచేః చేస్తున్నా 
రని ఎద్దేవాచే చేశారు. పదేళ్లుగా జరిగిన అన్యాయాన్నే 
ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని తెలిపారు. 
తెలంగాణకు అన్యాయం జరగటంపై మోడీతో 


కేసీఆర్‌ సఖ్యతతో లేకపోవటం కారణంగానే జరిగిం 
దని సీఎం అన్నారని, తాము సఖ్యతతో ఉంటామని 
అంటూ హైదరాబాద్‌లో ప్రధాని మోడీని బడే భాయ్‌ 
అని రేవంత్‌ రెడ్డి సంబోధించారని ఎద్దేవా చేశారు. 
కానీ తాము గతంలో చెప్పిందే కాంగ్రెస్‌ వాళ్లకు 
ఇప్పటికి 


Read share follow 

© wn. newslinetelugu. com 
9 e,sLineTelugu 

O News -Line-Telangana 


w NewsLineTelugu 


మంత్రి నిర్మలా సీతారామన్‌ తన సుదీర్హ 
ంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. 


ఈనేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం 


వైఖరిని నిరసిస్తూ ఇవాళ 
తీర్మానం చేశారు. 'కేంద్ర 


రిని నిరసిస్తూ ఈ నెల 27 జరగనున్న 
ఆయోగ్‌ సమావేశాన్ని కూడా 
ష్కరించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి 
ం తెలంగాణ 


చేసిందని ఆయన మండిపడ్డారు. కాగాఈ 
నెల 27న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో 
ఢిల్లీలో నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. 


చేపట్టాలని, కానీ విభజన చట్టంలో 
ఏను అమలు 
౨ విఫలమైందని 
ర్లమెంటులో 


తెలంగాణ ప్రగ 
చూపిందన్నారు. 
ఏర్పడిన తర్వాత సీఎం, రాష్ట్ర 


ప్రతిపక్షంలో ఉన్నా మేం ప్రజల పక్షమే 
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏకిపారేసిన కేటీఆర్‌ 
అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావంటూ 


రేవంత్‌కు హరీశ్‌ కౌంటర్‌ 


కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం' 
తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం 


గాడిదగుడు పోస్తర్లు 

G బగా 
తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): రా 
ష్ట్రంలో మరోసారి గాడిదగుడ్డు ప్లెక్సీలు దర్శనం 
ఇచ్చాయి. బుధవారం హైదరాబాద్‌ లోని పలు 
బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో గాడిదగుడ్డు పోస్టర్లు 
అంటించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో 
కేంద్రంలోని బీజేపీ సర్మార్‌ తెలంగాణకు ఏమీ 
ఇవ్వలేదని..గాడిదగుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్‌ 
ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.కాగా కేంద్రం 
రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయించకపోవడంతో 
మరోసారి గాడిదగుడ్దును తెరపైకి తీసుకువచ్చా 
రు. నగరంలోని అనేక ప్రాంతంలో ఈ పోస్టర్లు 
కనిపిస్తున్నాయి. 


వానలే వానలు! 


మరో 4రోజులు వర్షా లు 
పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ 


గిరిజన బిడ్డకు 
ప్రభుత్వ సాయం 


పేద విద్యార్థిని 
బాదావత్‌ మధులతకు 
ఐఐటీ చదువుల నిమిత్తం ఆర్థిక 
చేయూత! 


నేడే రాష్ట్ర బడ్జెట్‌! 


అన్నీమేమే చేస్తే నువ్వేం చేస్తావు? 
'కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం' అనే అంశంపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడుతూ... కేంద్ర 
బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే 
విషయం వాస్తవమన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 
అంతేకాదు, బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపినందుకు నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తానంటే తాము మద్దతిస్తామని చెప్పారు. 
ఇదిలా ఉంటే దీక్షలపై సీఎం రేవంత్‌కు హరీశ్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు. “రుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలన్నారు. నిరుద్యోగుల గురించి 
కేటీఆర్‌ను దీక్ష చేయాలన్నారు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీకు అగ్గిపెట్టె దొరకలేదా 
అంటున్నారు. మాది ఉద్యమ స్ఫూర్తి, రాజీనామా చెయ్యమంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చెయ్యకుండా పారిపోయారు. తెలంగాణ 
ఉద్యమకారులపై రైఫిల్‌ ఎత్తుకెళ్లిన చరిత్ర మీది.. సోనియాను నాడు దెయ్యమన్నారు. నేడు దేవత అంటున్నారు. నాడు రాహుల్‌ను పప్ప అన్నారు. 
నేడు పీఎం క్యాండిడేట్‌ అంటున్నారు” అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. - ఎమ్మెల్యే హరీశ్‌ రావు 


'కౌరత్రెస్‌ 


నేడు కాళేశ్వరం సందర్శనకు బీఆర్‌ఎస్‌ 


ప్రత్యేక బస్సుల్లో పయనం 

తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): నేడు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం 
కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లనుంది. 
బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరవాత ఎమ్మెల్యేలు, 
ఎమ్మెల్సీలు ప్రత్యేక వాహనాల్లో కాళేశ్వరం ప్రా 
జెక్టు వద్దకు వెళ్లనున్నారు. మొదటగా ఎల్‌ఎండీ 
రిజర్వాయర్‌ సందర్శించి, రాత్రిరామగుండంలో 
బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 


గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్‌ సందర్శించి, 
11 గంటలకు మేడిగడ్డను సందర్శించనున్నారు. 
అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. 
కాళేశ్వరంపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు 
చేయగా ప్రస్తుతం నిండుకుండలా ఎలాంటి 
సమస్యల లేకుండా ప్రాజెక్టు నిలబడింది. ఈ 
నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టు గురుంచి ప్రజలకు వివ 
రించడానికి బీఆర్‌ఎస్‌ నేతలు సందర్శించాలని 
నిర్ణయించుకున్నారు. 


మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, 
ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ 
విజ్ఞప్తులు చేశామని, అయినా ఫలితం 
లేకుండా పోయిందని తెలిపారు. అందుకే 
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన 
పై ఈ సభతీవ్ర అసంతృకి 
తెలియజేస్తోందన్నారు. *ః 


, నిరసనను 


లు తీసుకోవాలని విజ్ఞప్తి 
తీర్మా నం చేస్తుంది" అని న. రు 


ప్రభుత్వాన్ని చూసి చ 


ఊసరవెల్లి సైతం భయపడుతోంది.! 


నిరుద్యోగులపై న్‌ షూ అవకాశం ఇవ్వలేదు 
సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలన్నరు 


ఇప్పుడు లాఠీ ఛార్జ్‌? చేస్తున్నరు 


ఆర్టీసీ కార్మి కుల సమస్యల 


పై ప్రశ్నిస్తే పారిపోయారు 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): 


చూసి భయపడుతుందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ 


| అసెంబ్లీలో నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం 
| ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు 
| అన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన 
| వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించార 
ని తెలిపారు. బుధవారం అసెంబ్లీ మీడియా 
| పాయింట్‌ వద్ద మంత్రి హారీష్‌ రావు మాట్లాడు 
| తూ...ఊసరవెల్లి సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 


అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని, 
అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రెండు 
లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పిం 4 | 


దని గుర్తు చేశారు. గ్రూప్‌ 1 మెయిన్‌స్‌కు 1:100 
నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిప 
క్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశా 
రన్నారు. కానీ ఇప్పుడు కుదరదు అంటున్నారని 


మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు 
లాఠీ ఛార్జ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ని 
రుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే 


ఆర్టీసీకి రూ.2000 కోట్లు ఇచ్చాం! 


ప్రతి 3 రూ. 300 కోట్లు ఇస్తున్నాం 
అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రకటన 


తెలంగాణం, హైదరాబాద్‌(జూలై 24): 
ఆర్టీసీ బకాయిలపై అధికార, ప్రతిపక్షాల మధ్య 
మాటల యుద్ధం జరిగింది. బుధవారం నాటి 
చర్చసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ 
మంత్రి హరీశ్‌ రావు తీవ్రస్థాయిలో వాగ్వాదం చో 
టుచేసుకుంది. హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ 
కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్‌ న ఎన్నో హామీలు 


ఇచ్చిందని, ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి 
తెస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ 
విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌ డేట్‌ ప్రకటి 
స్తారని..? కార్మికుల యూనియన్‌ పునరుద్ధరణ 
ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల 
తోఅదనపు 


రైతుబంధుకు డబ్బుల్లేవట.. 


కొడంగల్‌కు 


5వేల కోట్లట..! 


ఆదిలాబాద్‌కు రూ.3కోట్లు ఇవ్వలే 


70రోజుల్లోనే కొడంగల్‌కు రూ. 3,600 కోట్లు 


కేంద్రం ఇచ్చిన రూ.3500 కోట్లు 
రాత్రికి రాత్రే పంచుకున్నరు 


మూసీని అడ్డంపెట్టుకుని లక్షాయాభైవేల కోట్లు ' 
ఏటీఎంలో వేసుకోవాలనుకుంటున్నరు 


అసెంబ్లీలో ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి 


cl 


నం 


మరో 4 రోజులు వర్గాలు 
పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24) : రాష్ట్రాన్ని 
వర్షం వీడడం లేదు. గత నాలుగైదు రోజులుగా ఎడ 
తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాం 
తాల్లో భారీ వర్షం కురిస్తే మరికొన్ని చోట్ల ముసురు 
వర్షాలు కురుశాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షా 
లతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 
జలాశయాలు నిండు కుండగా తలపిస్తున్నాయి. 
అయితే మరో రెండ్రోజులు పాటు వర్షాలు కురిసే 
అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు 
తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 
విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
గురువారం, శుక్రవారం ఆసిఫాబాద్‌, మంచిర్యా 


వానలే వానలు! 


 పాలిటికల్‌ ౫ NEW 


జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, 
హనుమకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, 
రాజన్నసిరిసిల్ల, కుమ్రంభీంఆసిఫాబాద్‌, జిల్లాల్లో 
అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద 
న్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 
30 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో 
కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబా 
ద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగి 
కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, వరంగల్‌, హన్మ 
కొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ 
కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా 
జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేశారు. భారీ ఈదురు 
గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం 
పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని 
హెచ్చరించింది. 


కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చూసి.. 
ఊసరవెల్లి సైతం భయపడుతోంది.! 


మొదటిపేజీ తరువాయి 
అవకాశం ఇవ్వడం లేదని, రాష్ట్రంలో 21 వేల 
టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 
కాంగ్రెస్‌ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని 
నిర్వహిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, వెంటనే 
ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ 
చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం 
చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని, రాష్ట్రం 
లో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తు 
న్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ 
ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్‌ను 
పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ఇప్పటి 
వరకు కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. 
తాను మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్‌ 
గౌరవ అధ్యక్షుడిగా రాజీనామా చేశానని 


కో 


తెలిపారు. తాము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం 
దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిం 
దని ఎద్దేవా చేశారు. 


పవర్‌ఫుల్‌ పాస్‌ పోర్టుల జాబితాలో 


భారత్‌ 82వ స్థానం..! 


మొదటిస్థానంలో సింగపూర్‌ 

తెలంగాణం, ఢిల్లీ (జూలై 24): ప్రపంచంలో 
అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్టుల జాబితాలో 
ఇండియన్‌ పాస్‌ పోర్టు 82వ స్థానంలో ఉంది. ఒక 
దేశం నుండి మరో దేశానికి వెళ్లాలంటే కచ్చితం 
గా పాస్‌ పోర్టు ఉండాలి. పాస్‌ పోర్టు పొందాలంటే 
ఎన్నో నిబంధనలు పాటించాలి. పోలీస్‌ వెరిఫికేష 
న్‌నుండి అన్నిసక్రమంగా ఉంటేనే పాస్‌ పోర్టును 
అందిస్తారు. కాగా తాజాగా ప్రపంచంలోని 
అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్టుల జాబితాను 
హెన్లీ పాస్‌ పోర్టు ఇండెక్స్‌ అనే సంస్థ తాజాగా 


విడుదలచేసింది. 

ఈ జాబితా ప్రకారం ఇండియా పాస్‌ పోర్టు 82వ 
స్థానంలో ఉండగా సింగపూర్‌ పాస్‌ పోర్టు నంబర్‌ 
వన్‌ స్థానంలో ఉంది. 2వ స్థానంలో జపాన్‌ 
ఉండగా వరుసగా మూడో స్థానంలో ఫ్రాన్స్‌, 
నాలుగోస్టానంలో జర్మనీ, ఐదో స్తానంలో స్పెయిన్‌ 
దేశాల పాస్‌ పోర్టులు ఉన్నాయి. ఈ దేశాలు పాస్‌ 
పోర్టుతో 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వవచ్చు. 
ఇక అగ్రదేశం అమెరికా పాస్‌ పోర్టు అత్యంత శక్తి 
వంతమైన పాస్‌ పోర్టుల జాబితాలో 8వ స్థానంలో 
ఉండటం విశేషం. 


లీగల్‌ నోటీసులు పంపిన 'మా' 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): మరో 18 
యూట్యూబ్‌ ఛానళ్లను మా అసోషియషన్‌ నిషేధిం 
చింది. నటి, నటులపై అనత్య ప్రచారం చేస్తున్న 
యూట్యూబ్‌ ఛానళ్లకు మా అసోసియేషన్‌ అధ్య 
క్షుడు మంచు విష్ణు బుధవారం లీగల్‌ నోటీసులు 


మరో 18 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం 


పంపించారు. మొదట 22 యూట్యూబ్‌ ఛానళ్లపై 
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ చర్యలు తీసుకున్న 
విషయం తెలిసిందే. నటీనటులపై అసభ్యంగా 
దుష్ప్రచారం చేస్తున్న మరో 18 యూట్యూబ్‌ 
ఛానళ్లను బ్రహామి ట్రోల్స్‌ 3.0, డీకే క్రియేః 
నవీన్‌ కృష్ణ, రేసింగ్‌ ఉమాపతి, డాక్టర్‌ ట్రోల్స్‌, 
నేను మీ జాను, లైక్‌ చేయి బ్రో, రాజ్‌ తేజ్‌ వోలగ, 
ఇదివ్యపరం, 1 ఎం ట్రోల్స్‌, అప్‌డేట్‌ ట్రోల్స్‌, మై 
ఛానళ్ల మై రోల్‌, కామెడీ ట్రోలింగ్‌, కింగ్‌ చంద్ర 
హాస్‌, కేసీపీడీ ట్రోల్స్‌, కామెడీ ట్రోలింగ్‌, డీవీవీ 
మోడ్రన్‌ ట్రోల్స్‌ లపై మూవీ అసోసియేషన్‌ నిషే 
ధించింది. సినిమా వాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తే 
ఊరుకోం అని విష్ణు స్పష్టం చేశారు. ఇటీవల చిన్న 
పిల్లల పై యూట్యూబ్‌ లో అసభ్యకరంగా మాట్లా 
డుతూ వీడియోలు చేసిన యూట్యూబర్‌ ప్రవీణ్‌ 
హనుమంతు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన 
విషయం తెలిసిందే. 


రైతుబంధుకు డబ్బులేవట.. 
కొడంగల్‌కు రూ.5వేల కోట్లట..! 


ఆదిలాబాద్‌కు రూ.3కోట్లు ఇవ్వలే 


70 రోజుల్లోనే కొడంగల్‌కు రూ. 3,600 
కోట్లు 

కేంద్రం ఇచ్చిన రూ.3500 కోట్లు 
రాత్రికి రాత్రే పంచుకున్నరు 


మూసీని అడ్డంపెట్టుకుని లక్షాయాభైవేల 
కోట్లు 


ఏటీఎంలో వేసుకోవాలనుకుంటున్నరు 
అసెంబ్లీలో ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): రైతు 
'బంధుకు డబ్బులేవని అంటున్నారు కానీ ఒక్క 
కొడంగల్‌ నియోజకవర్గానికి రూ.5వేల కోట్లు కేటా 
యించారనిబీః నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి 
అన్నారు. బడ్జెట్‌ పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న 
సమయంలో ఏలేటి మాట్లాడుతూ...కాంగ్రెస్‌ వాళ్లు 
కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోం 
దని అంటున్నారని, మారుమూల జిల్లా అయిన 
ఆదిలాబాద్‌ పై సీఎం రేవంత్‌ రెడ్డి సవతి తల్లి ప్రేమ 
చూపించారని విమర్శించారు. ముందు రైతుబంధు 
ఇవ్వాలని..రైతులంతా _ ఎదురుచూస్తున్నారని 
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ కు కనీసం 


POLITICAL 


రూ.3కోట్లు ఇచ్చేవారు దిక్కులేరని మండిపడ్డారు. 
రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో 70 రోజు 
ల్లోనే 3,600 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్ర 
భుత్వం అమృత్‌ అనే మంచినీటి పథకం పేరుతో 
రూ.3500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఆ డబ్బుల 
ను రాత్రికిరాత్రే ఆస్టాన్‌ గుత్తేదార్లు పంచుకున్నారని 
విమర్శించారు. ఆ డబ్బులకు లెక్కలే లేవని, టెండర్ల 
కు సంబంధించిన వివరాలు కూడా పబ్లిక్‌ డొమైన్‌ 
లో లేవని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు మూసీని అడ్డం 
పెట్టుకుని రూ.లక్షాయాభైవేల కోట్లు ఏటీఎంలో 
వేసుకుందామని చూస్తున్నారని విమర్శించారు. 
ఆస్థాన్‌ గుత్తేదారుల కోసమే ఈ ప్రాజెక్టు ముందు పె 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


ట్టుకున్నారని మండిపడ్డారు. ఆంధ్రకు రూ.1 5వేల 
కోట్లు ఇచ్చినందుకే అక్కసు అని, ఆంధ్రకు స్పెషల్‌ 
స్టేటస్‌ ఇచ్చి ఉంటే తెలంగాణ ఎడారి అయ్యేదని 
చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని కంపెనీలు అన్నీ 
ఏపీకి తరలిపోయేవని అభిప్రాయపడ్డారు. ఆంధ్రకు 
స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం 
చేయాలని అన్నారు. 


lies 


ఆర్టీసీకి రూ.2000 కోట్లు ఇచ్చాం! 


మొదటిపేజీ తరువాయి 

గంటలు పని చేయిస్తున్నారని, ఆర్టీసీలో ఖాళీగా 
ఉన్న పోస్టులను ఎప్పుటి లోగా భర్తీ చేస్తారన్నా 
రు. హరీశ్‌ మాటలతో ఒక్కసారిగా ఫైర్‌ అయిన 
మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ 
అంశాన్ని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని 
మండిపడ్డారు. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే 
యూనియన్లను రద్దు చేసి పునరుద్ధరణ గురించి 
ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. గతంలో 
డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 


కాంగ్రెస్‌ లో చేరలేదని 
బత్తాయితోట నరికేశారు 


తెలంగాణం, నాగార్జున సాగర్‌ (జూలై 24): 


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత 
కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్న 
సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నుండి చాలా 
మంది చోటామోటా లీడర్లు ఆ పార్టీలో చేరారు. 
ఈ నేపథ్యంలో బెదిరింపులతో కూడా పార్టీలో 
చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక 
తాజాగా నాగార్జునసాగర్లో అలాంటి ఘటనే 
చోటు చేసుకుంది. నాగార్జునసాగర్‌ నియోజ 
కవర్గం, పెద్దవూర మండలం గేమ్య నాయక్‌ 
తండా గ్రామానికి చెందిన రమావత్‌ సీతారాం 
భార్య పేరు మీద 2 ఎకరాల 20గుంటలభూమి 


50 రోజులు సమ్మె చేసిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభు 
త్వం పట్టించుకోలేదని, ఆర్టీసీ సొమ్మును గత బీఆ 
ర్‌ఎస్‌ ప్రభుత్వమే వాడుకుందుని ఆరోపించారు. 
ఆర్టీసీకి ప్రతినెలా రూ.300 కోట్లు చెల్లిస్తున్నామని 
తెలిపారు. ఈ ఏడు నెలల కాలంలో రూ.2000 
కోట్లు ఇచ్చామన్నారు. ఆర్టీసీలోకి కొత్త బస్సులను 
కొంటున్నామని, త్వరలోనే 3,035 మంది ఉద్యో 
గులను నియమిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ 
కార్మికులపై బీఆర్‌ఎస్‌ నేతలు మొసలి కన్నీరు 
కారుస్తున్నారని విమర్శించారు. 


ఉంది. ఆ భూమిలో 300 బత్తాయి మొక్కలతో 
తోటను పెంచుతున్నారు. అయితే తను వేరే పార్టీ 
వాడినని... కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని బత్తా 
యితోటను నరికేశారని రైతు ఆవేదన వ్యక్తం 
చేశాడు. మూడు సంవత్సరాలుగా పెంచుతు 
న్నబత్తాయి మొక్కలను పెంచుకుంటున్నానని 
తెలిపారు. శంకర్‌ నాయక్‌, ముంతా అశోక్‌ 
అనుచరులకు మద్యం తాగించి రాజకీయ కక్ష 
తోనే ఈ పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
తాను వ్యవసాయం చేసుకుని బతుకే వాడినని 
ప్రతిఒక్కరూ ఇలాంటి ఘటనలు ఖండిచాలని 


ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు 


ఇక 28వ తేదీన కూడా సెలవు ఉండగా, 29న 
19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా 
అదేరోజు ఉండనుంది. అలాగే 3 1వ తేదీన ద్రవ్య 
వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం జరగనున్నా 
యి.ఆగస్టు 1,2 తేదీలలో ప్రభుత్వ అజెండా, బిల్లు 
లపై చర్చపెట్టనున్నారు. ఇదిలా ఉంటే బుధవారం 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): అసెంబ్లీ 
సమావేశాలను ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ 
కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందు 
ఈ నెలాఖరు వరకు మాత్రమే సభ నిర్వహించా 
లని బీఏసీలో నిర్ణయించారు. కానీ చర్చలకు 
సమయం సరిపోదు అనే భావనతో ఆగస్టు 2వ 
తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
సభలో నేడు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 
26వ తేదీన సెలవుదినం కావడంతో 27వ 
తేదీన సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం 
సమాధానం ఇస్తారు. 


జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షా 
లు విమర్శలు కురిపించుకున్నాయి. ఈ నేపథ్యం 
లో రాబోయే సమావేశాలు ఏ విధంగా ఉండబో 
తున్నాయోనన్న ఆసక్తి నెలకొంది. 


ఢిల్లీలో ఆమరణదీక్షకు కూర్చోండి..! 


మొదటిపేజీ తరువాయి 

అర్థం అయ్యిందని తెలిపారు. ఏం చేసినా సరే 
వాళ్లది తెలంగాణకు అన్యాయం చేయాలన్న 
తత్వమే ఉందన్నది ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వా 
నికి బోధపడిందన్నారు. కేంద్రం సహకరించక 
పోయినా సరే తాము చాలా సాధించామని, కానీ 
మీలాగా చేయని పనులకు క్రెడిట్‌ తీసుకోమని 
కౌంటర్‌ ఇచ్చారు, తాము తెచ్చిన, చేసిన పనులను 
కాంగ్రెస్‌ ప్రభుత్వ ఖాతాలో వేసుకున్నారని.. దానికి 
కూడా బాధలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన 30 వేల 
ఉద్యోగాలను మీరు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నా 

ని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టం 
ప్రకారం రెండు రాష్ట్రాలకు మేలు చేయాలని, పక్క 
రాష్ట్రానికి సాయం చేస్తే బాధ లేదు... కానీ మనకు 
నిధులు ఇవ్వకపోవటం బాధగా ఉందని కేటీఆర్‌ 
ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అన్యాయం 
చేసే వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మెడలు వంచేందుకు 
బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని హెచ్చ 
రించారు. తెలంగాణ ఏర్పాటు అయిన వెంటనే 
అన్యాయంగా అనాడు ఏడు మండలాలను 
ఆంధ్రాలో కలిపారని, అప్పుడు ముందుగా నిరసన 
తెలిపింది కేసీఆరే అని గుర్తు చేశారు. రాష్ట్రబంద్‌కు 
కూడా పిలుపునిచ్చారని, తెలంగాణకు ప్రత్యేక 
స్టేటస్‌ అడిగింది కూడా కేసీఆరే అని చెప్పారు. లక్ష 
కోట్లకు పైగా ఆర్థిక సాయం కావాలని కోరారని, 
ప్రతి విషయంలో సాయం కోసం కేంద్రం దగ్గర 
కు ఎన్నోసార్లు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర 
సహకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని 
సాధించామని, కొన్ని సాధించలేకపోయామని 
అన్నారు. సీఐఐ, ఎన్‌ఆర్సీ, విద్యుత్‌ సంస్కరణా 
లకు సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరే 
కంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని కేటీఆర్‌ 
గుర్తు చేశారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వ 
నందుకు కూడా లోక్‌సభలో నిరసన తెలిపామని 
చెప్పారు. ఓబీసీ జనాభా గణన చేయాలని అసెం 
బ్లీలో తీర్మానం చేశామని, రైతులకు వ్యతిరేకంగా 
కేంద్రం చట్టాలను రూపొందించినప్పుడు కూడా 
వ్యతిరేకించామన్నారు. ధాన్యం కొనుగోలు 


నం త్‌ 
చేయం, నూకలు తినండి అనికేంద్ర పెద్దలు అంటే 
మొత్తం మంత్రివర్గం ఢిల్లీకి పోయి ధర్నా చేశామని 
కేటీఆర్‌ గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ 
తెలంగాణకు ఇవ్వకపోపటంపై కూడా ఆందోళన 
చేశామని, సీఎం కేసీఆర్‌ కూడా కేంద్రానికి ఎన్నో 
విజ్ఞాపనలు చేశారని చెప్పారు. యాచిస్తే కాదు 
శాసిస్తేనే ఏదైనా సాధించవచ్చని ప్రొఫెసర్‌ జయ 
శంకర్‌ సార్‌ చెప్పేవారని, ఇప్పుడు అదే ఆలోచన 
చేయాలని తాను ప్రజలను కోరుతున్నానని 
కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో బీజేపీ వాళ్ల నీతిమా 
లిన వ్యవహారాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే 
ఉంటామని, ములుగు టైబల్‌ యూనివర్సిటీకి 
నిధులు ఇవ్వలేదు.. మన ప్రాజెక్‌ట్‌లకు జాతీయ 
ప్రాజెక్ట్‌ హోదా ఇవ్వలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధి 
కారంలో ఉన్నప్పుడు కాలంతో పోటీపడి మరీ బీఆ 
ర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్‌ట్‌లు కట్టిందని, కేంద్రం 
రూపాయి ఇవ్వకపోయినా చాలా వరకు మనకు 
మనమే అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు, “హై 
దరాబాద్‌లో మీటింగ్‌కు మోడీ వస్తే... రాష్ట్ర ప్రభు 
త్వం, కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, 
అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయని 
మోడీ బడేభాయ్‌.. తాను ఛౌటేభాయ్‌ అన్నారు. 
అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన 
సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది 
ఈ రోజు? ఏం జరిగింది? తనదాకా వస్తే కానీ 
ఇవాళ తెలియలేదా? ఇవాళ శ్రీధర్‌బాబు సవతి 
తల్లిప్రేమ, కక్ష, వివక్ష అని మాట్లాడుతున్నారు. 
మరి మేం చెప్పిందేంది గదే ఇన్నిరోజులు. మీదాకా 
వస్తే తత్వం అర్థమైంది' అన్నారు 


గిరిజన బిడ్డకు ప్రభుత్వ సాయం 


పేద విద్యార్థిని బాదావత్‌ మధులతకు 
ఐఐటీ చదువుల నిమిత్తం ఆర్థిక 
చేయూత! 

తెలంగాణం, _ హైదరాబాద్‌(జూలై 24): 


జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు 
సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్‌ 
తండాకు చెందిన విద్యార్థిని బాదావత్‌ మధులత 
కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. 'ఐఐటీకి 
వెళ్లలేక.. మేకల కాపరిగా' అనే శీర్షికతో వార్తాపత్రి 
కల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి 
రేవంత్‌ రెడ్డి ఆ పేదింటి చదువులతల్లికి తక్షణమే 
సహాయం అందించాల్సిందిగా అధికారులను 
ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ 
అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలు 
సుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని బుధవారం 


హైదరాబాద్‌ కు తీసుకువచ్చారు. సచివాలయం 
లో గిరిజన శాఖ కార్యదర్శి శరత్‌ గారి ద్వారా 
విద్యార్థిని మధులతకు రూ 1,51,831 చెక్కును 
అందజేశారు. విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్‌ 
కంప్యూటర్‌ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ. 
70వేలకు అదనంగా మరో రూ.30వేలు కూడా 
ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్య 
త్తులోనూ అండగా ఉంటామని అధికారులు 
భరోసా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక 
చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతోన్న 
సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే 
మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవ 
త్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని 
విద్యార్థిని మధులత అన్నారు. ఈ సందర్భంగా వి 
ద్యార్థిని సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ 
కార్యక్రమములో ట్రీకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌, 
గిరిజనశాఖ అధికారులు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు పదవీ గండం.? 


సీఎం సన్నిహితుడి ఫిర్యాదు..! 

తెలంగాణం, ఆలేరు (జూలై 24): కాంగ్రెస్‌ ఎమ్మె 
ల్యే బీర్ల ఐలయ్యకు పదవీ గండం ఉందని తెలు 
స్తోంది. బీర్ల ఐలయ్య పై అనర్హత వేటు వేయాలని 
ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు అందినట్టు ప్రచారం 
జరుగుతోంది. సీఎంకు అత్యంత సన్నిహితుడైన 
ఆలేరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఐలయ్యపై 
ఫిర్యాదు చేసినట్టు సమాచారం అందుతోంది. ఎల 
క్షన్‌ అఫిడవిల్లో బీర్ల ఐలయ్య తప్పుడు సమాచారం 
ఇచ్చారని, విక్రయించిన ఆస్తులను అఫిడవిట్‌ లో 
తన ఆస్తులుగానే పేర్కొన్నట్టు సమాచారం. అంతే 
కాకుండా భార్య పేరును కూడా ఐలయ్య తప్పుగా 


నే రాసినట్టు తెలుస్తోంది. పై అంశాలు ఐలయ్యకు 
ప్రతికూలంగా మారే అవకాశం ఉండగా, ఎలక్షన్‌ 
కమిషన్‌ విచారణ అనంతరం ఆయన భవితవ్యం 
తేలే అవకాశం ఉంది. 


అసెంబ్లీ ముందు ఉద్రిక్తత 


పీడీఎస్‌ యూ నాయకుల అరెస్ట్‌ 

తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): తెలంగాణ 
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బుధవారం 
అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 
పలు డిమాండ్లను లేవనెత్తుతూ పీడీ ఎస్‌ యూ విద్యా 


ఇరు సభల్లో ఒకేసారి బడ్జెట్‌ సమర్పణ 
అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి 
శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): కాంగ్రెస్‌ 
పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టాక తొలిసారి 
పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు ప్రవేశ పెట్టనుంది. గత 
ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను డిప్యూటీ 
సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నాలుగు 
నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందారు. 
ఆగడువు ఈ నెల 3 1తో ముగుస్తున్న నేపథ్యంలో 
పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించి 
ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం పొందడం అని 
వార్యంగా మారింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 
అప్పటికి ఆలోచనలో ఉన్న సంక్షేమ పథకాలను 
దృష్టిలో పెట్టుకుని వాటికి నిధుల కేటాయింపు 
చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి 
బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఓటాన్‌ అకౌంట్‌ 
బడ్జెట్‌ అంచనాలను రూ. 2.75 లక్షల కోట్లతో 
రూపొందించగా పూర్తిస్థాయి బడ్జెట్‌ మాత్రం 
రూ.2.96 లక్షల కోట్లకు పెరగవచ్చని ఆర్థిక శాఖ 
వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఏరంగానికి 
ఎంత ప్రాధాన్యత ఇవ్వనున్నదీ, సంక్షేమ పథ 
కాలపై ఎలాంటి ఫోకస్‌ పెట్టనున్నదీ ఈ బడ్జెట్‌ 
ద్వారా వెల్లడి కానున్నది. ఇక 202425 ఆర్థిక 
సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో 
ఒకేసారి సమర్పించనున్నారు. డిప్యూటీ సీఎం 


అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. విద్యార్థి 
నాయకులు నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూ 
సుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులకు వారికి 
మధ్యతోపులాట జరిగింది. దీంతో కాసేపు అసెంబ్లీ 
ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల 
తీరుకు వ్యతిరేకంగా పీడీఎస్‌యూ నాయకులు 
నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వి 
ద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి 
అక్కడ నుండి తీసుకువెళ్లారు 


భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమర్పించనుండగా, 
మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో సమర్చిం 
చనున్నారు. రెండు సభల్లోనూ మధ్యాహ్నం 12 
గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవే 
శపెట్టనున్నది. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత ఎలాంటి 
సభా కార్యకలాపాలు జరగకుండా ఈ నెల 27కు 
ఇరు సభలు వాయిదా పడనున్నాయి. బడ్జెట్‌లోని 
అంశాలను చదివి చర్చలో పాల్గొనేందుకు వీలుగా 
మరుసటి రోజున సభా కార్యక్రమాలకు సెలవు 
ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈసారి 
కూడా శాసనసభ, శాసనమండలి శనివారానికి 
వాయిదా పడనున్నాయి. ఆ రోజున రెండు సభ 
ల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చలు జరుగుతా 
యి. అసెంబ్లీ జూలై 29కి, మండలి జూలై 31కు 
వాయిదా పడనున్నాయి. 


కేంద్రం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి 


తెలంగాణం, పటాన్‌చెరు (జూలై 24) : పటా 
న్‌చెరు నియోజకవర్గంలోని బుధవారం రామ 
చంద్రాపురం భారతి నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ 
సింధు ఆదర్శ్‌ ఆధ్వర్యంలో తన నివాసంలో 
నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో బి.అర్‌.ఎస్‌ నియోజ 
కవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
వారు మీడియాతో మాట్లాడుతూ వట్టినాగులపల్లి 
జోగిపేట మెదక్‌ నూతన రైల్వేలైన్‌ కోసం జిల్లా 
ప్రజలు ఎంతోకాలంగా ఆశీస్తున్నారు. కానీ, ఈ 
బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం 
తో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్‌ నుంచి ఇస్నాపూర్‌ 
వరకు మెట్రోరైల్‌ విస్తరణ చేపడతామని ఇది వరకే 
ప్రకటించింది. మెట్రోరైల్‌ను సంగారెడ్డి వరకు పొ 
డిగించాలని సంగారెడ్డి ప్రాంత ప్రజల డిమాండ్‌ 
చేస్తున్నారు. ప్రతిరోజు సంగారెడ్డి నుంచి హైద 
రాబాద్‌కు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు 
పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ 
నేపథ్యంలో మెట్రోను సంగారెడ్డి వరకు విస్తరిం 
చాలని కోరుకుంటున్నారు. ఇటీవల బీజేపీ నుంచి 
ఎంపీగా ఎన్నికైన రఘునందన్‌ రావు సంగారెడ్డి 


వరకు మెట్రో విస్తరణకు హామీ ఇచ్చారు. కానీ, 
కేంద్రం మెట్రో విస్తరణ ఊ సెత్తలేదు. రాష్ట్రానికి 
సంబంధించి బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట 
లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, అభ్యర్థనలు ఉన్నప్పటికీ, 
రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ 
హోదా మంజూరు కాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై 
గత పదేళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోదీ ప్రభు 
త్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్‌ చెప్పి 
నట్టు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో 
వారు చెప్పినట్టు 1012 ఎంపీ సీట్లు బీఆర్‌ఎస్‌కు 
ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? అని అన్నారు. 
అనంతరం మాజీ మంత్రి కే.టి.అర్‌ పుట్టిన 
రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మొక్క నాటడం 
జరిగింది. ఈ కార్యక్రమం లో బి.అర్‌.ఎస్‌ రాష్ట్ర 
నాయకులు ఆదర్శ్‌ రెడ్డి పటాన్ఫెరువు కార్పొరేటర్‌ 
మెట్టుకుమార్‌ యాదవ్‌,జిన్నారం మాజీ జెడ్చిటిసి 
బాల్‌ రెడ్డి, పటాన్ఫెరువు మాజీ జెడ్చిటిసి శ్రీకాంత్‌ 
గౌడ్‌, జిన్నారం సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు 
వెంకటేష్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు అంజయ్య 
యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 


సొసైటీకి నోచుకోని చెరువులు 


తెలంగాణం, పాలేరు (జూలై 24): ఇటీవల 
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారుల 
ను బదిలీ చేయగా జిల్లా మత్స్య శాఖ ఏడీగా పదవి 
బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాజనర్సిమను 
ముదిరాజ్‌ సంఘం జిల్లా నాయకులు వారా వెం 
కటేశ్వరావు తన చాంబర్లో మర్యాదపూర్వకంగా 
కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్మరిం 
చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు రాయితీ 
లపై ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంది 
స్తుందని మత్స్య శాఖ అభివృద్ధికి పాటుపడాలని 
ఆయన కోరారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు 


చెరువులో మృతి చెందితే ఇన్సూరెన్స్‌ బీమా వర్తిం 
చేది. ఎలా మృతి చెందిన ఆయనకు ప్రమాద 
బీమా వర్తింపజేసేలా చర్యలు తీసుకున్న రేవంత్‌ 
రెడ్డి ప్రభుత్వానికి ముదిరాజ్‌ సంఘం తరపున 
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 100 
ఎకరాలు చెరువులు సొసైటీకి నోచుకోకుండా 
ఉన్నాయని వెంటనే గ్రామాల వారీగా చెరువులను 
విస్తీర్ణాన్ని బట్టి సొసైటీలను ఏర్పాటు చేయాలని 
కోరారు. వెంటనే నీటి సంఘం ఎన్నికలు జరిగే 
విధంగా చూడాలని కోరారు. ఈ విషయాలపై ఏడీ 
రాజా నరసింహ సానుకూలంగా స్పందించారని 
తెలిపారు. 


'గిఫ్ట్‌ ఏ స్మైల్‌" కార్యక్రమంలో భాగంగా 
కేటీఆర్‌ 
కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్‌ 


తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24): బీఆర్‌ఎస్‌ 
వర్కింగ్‌ ప్రెసిండెట్‌ కేటీఆర్‌ తన జన్మదినాన్ని పు 
స్మరించుకొని ఏటా 'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమాన్ని 
నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం 
తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య 
చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా 
ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చే 
సుకున్న నేత కార్మికుల కుటుంబాలు, వారి పిల్లల 
విద్యా, భవిష్యత్‌ అవసరాల కోసం ఆర్థిక సహాయం 
చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తన బర్త్‌ డే 
సందర్భంగా హైదరాబాద్‌ విద్యార్థుల సమక్షంలో 
జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ తన జన్మదిన వే 
డుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్‌ 
హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్‌ 
టాప్‌లను అందజేశారు. విద్యార్థినుల ఉన్నత 
విద్యకు లాప్‌ టాప్‌లు ఉపయోగపడతాయన్న ఉద్దే 
శంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
2020లో కరోనా సమయంలో కేటీఆర్‌ తన బర్త్‌ డే 
వేడుకలను ఇతరులకు సాయం చేసేవిధంగా జరు 
పుకోవాలని నిర్ణయించుకున్నారు. నాటి నుంచి గిఫ్ట్‌ 


100మంది ని 


ఏ స్మైల్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తనతో 
పాటు తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ 
నేతలు, కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో 
పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇలా ఏటా కేటీఆర్‌ 
బర్త్‌ డే సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో 
భాగంగా సేవ చేస్తున్నారు. గత ఐదేళ్లలో పలు అం 
బులెన్స్‌ లతో 6,000 మంది విద్యార్థులకు పోటీ 
పరీక్షలకు ఉపయోగపడే విధంగా టాబ్లెట్‌ పరికరా 
లను అందజేశారు. 1400 మంది దివ్యాంగులకు 
మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు కేటీఆర్‌ 
తెలిపారు. గత ఏడాది తన జన్మదినం సందర్భంగా 
నే స్టేట్‌ హోమ్‌ విద్యార్థులకు లాప్‌ టాప్‌ లు ఇవ్వాల 


నులకు 


నినిర్ణయించుకున్నానని కానీ ఎన్నికల వలన అది 
సాధ్యం కాలేదని అన్నారు. గతేడాది ఇచ్చిన హామీ 
ఈ ఏడాది నెరవేర్చినట్లు కేటీఆర్‌ చెప్పారు. 

తనయుడికి కేసీఆర్‌ ఆశీస్సులు 
ఇదిలా ఉంటే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 
కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నంది 
నగర్‌ నివాసంలో ఘనంగా జరిగాయి. సతీమణి 
శైలిమ, కుమారుడు హిమాన్సు, కూతురుతో కలిసి 
తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తల్లి శోభ 
మ్మలకు దగ్గరకు వెళ్లారు. అక్కడ వారి పాదాలకు 
నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 
ఈ సందర్భంగా కుమారుడు కేటీఆర్‌ను ప్రేమతో 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


లాల టొబ 


గుండెకు హత్తుకున్న కేసీఆర్‌, మిఠాయీలు 
తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో 
జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమా 
రునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకునంది 
నగర్‌కు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో 
కలిసి కేటీఆర్‌ ఫొటోలు దిగారు. 


చంపేస్తా.! జర్నలిస్తుకు 
వావి ల 


కాంగ్రెస్‌ నేత బెదిరింపులు 


తెలంగాణం, ఆదిలాబాద్‌ (జూలై 24): 
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు 
పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్‌ నేత 
తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడు 
తున్నాడు అంటూ ఆదిలాబాద్‌ కు చెందిన 
సీనియర్‌రిపోర్టర్‌ నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 
కాంగ్రెస్‌ నేతపై వార్త రాసినందుకు తన ఇంటికి 
మనుషులు వస్తున్నారని తెలిపారు. చంపేస్తా 
మంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. 12ఏళ్లుగా 


జర్నలిజం వృత్తిలో ఎవరికీ తలవంచలేదని, ని 
బద్దతో నిక్కచ్చిగా వార్తలు రాస్తే చంపేస్తారా...? 
అంటూ సోషల్‌ మీడియా ద్వారా తన ఆదేవన 
చెప్పుకున్నారు. తన వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ అకౌం 
ట్లను సైతం హాక్‌ చేసేందుకు బల్క్‌ లో మెసేజ్‌ 
లు పంపుతున్నారని ఆరోపించారు. ఫేస్‌ బుక్‌ 
లో ఇష్టారీతిన మెసేజ్లు పంపిస్తున్నారంటేనే 
మీ ఆలోచన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని 
పేర్కొన్నారు. 


రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి 


తెలంగాణం, చివ్వెంల (జూలై 24 ): 2024 
జూన్‌ 28 వరకు నూతన పట్టాదారు పాస్‌ 
పుస్తకం పొందిన రైతులు రైతు బీమా కొరకు 
ఆగస్టు 5 వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకో 
వచ్చని చివ్వెంల మండల వ్యవసాయ అధికారిని 
ఏ ఆశాకుమారి తెలిపారు. బుధవారం చివ్వెంల 
మండలం దురాజ్‌ పల్లి రైతు వేదికలో రైతు 
బీమా దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ఈ 
సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన పట్టా 
దారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు 


తెలంగాణం, నిర్మల్‌ (జూలై 24) : కాంగ్రెస్‌ 
ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు 
చేయాలని ఐఎస్‌టీయూ శ్రామిక స్పందన రాష్ట్ర 
అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు. భారత రైతు కూలీ 
సంఘం రాష్ట్రకమిటీ పిలుపులోభాగంగా జూలై 
25 నుండి ఆగస్టు 15 వరకు మండలాల్లో, జిల్లా 
లలో ధర్నాలను విజయవంతం చేయాలని పిలి 
పునిచ్చారు. బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 
టీఎన్టీవోభవన్లో భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 
సహాయ కార్యదర్శి సయ్యద్‌. మహమూద్‌ అధ్యక్ష 
తన ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాని 
కిముఖ్యఅతిథిగా ఐఎస్‌టీయూ శ్రామిక స్పందన 
రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ హాజరై మాట్లాడుతూ 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారం 
టీల పథకాలను వెంటనే అమలు చేయాలని, 
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ పథకాలను కొన్నిటిని 
అమలుచేసి అదికూడా కొద్దిమందికే మాత్రమే 
వస్తున్నాయని, గృహ జ్యోతి పథకం గ్యాస్‌ కు 


డిజిటల్‌ సైన్‌ చేసిన పేపర్‌, రైతు ఆధార్‌ కార్డు, 
నామిని ఆధార్‌ కార్డుతో సంబంధిత రైతువేదికల 
లోదరఖాస్తు చేసుకోవాలని సూచించారు.1965 
ఆగస్టు 14నుండి 2006 ఆగస్టు 14లోపు జన్మిం 
చిన రైతులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. 

గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నప్పటి 
కిని ఆధార్‌, నామిని లో మార్చుల కోసం జూలై 30 
తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఆమె వెంట ఏ ఈ ఓ పవన్‌, రైతులు ఉన్నారు. 


సబ్సిడీ అందరికీ రావడం లేదన్నారు. 25శాతం 
వరకు 200 యూనిట్లు మాఫీ అయింది మిగతా 
75 మందికి మాఫీ కాలేదు దీని తక్షణమే అమలు 
చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విక 
లాంగులకు 4000 నుండి 6000 వరకు పెంచి 
ఇవ్వాలని, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు 
రియంబర్మెంట్‌ ఇవ్వాలని ఖాళీ ఉన్న ఉద్యోగాల 
నుభర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 
అమలు చేయని యెడల ఆందోళనలు ఉదృతం 
చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 
భారత రైతు కూలీ సంఘం నిర్మల్‌ జిల్లా అధ్యక్షులు 
కేసంజీవ్‌, భారత రైతు కూలీ సంఘం నిజాంబాద్‌ 
జిల్లా నాయకుడు బోండ్ల పెద్దలు, భారత ప్రగతి 
శీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు 
భాను బేగం, ప్రగతి బీడీ వర్కర్స్‌ యూనియన్‌ 
యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బందెల 
అరుణ, ప్రగతి బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా | 
అధ్యక్షురాలు చందన తదితరులు పాల్గొన్నారు. | 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
ఫారం, పట్టాదారు పాస్‌ పుస్తకం లేదా తాసిల్దార్‌ | 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 


ఎయిర్‌ ఫోర్స్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు ఆహ్వానం 


తెలంగాణం, సూర్యాపేట (జూలై 24): 
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో ప్రవేశానికి ఆసక్తి 
గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తు 
న్నట్లు జిల్లా యువజన క్రీడ సంక్షేమ అధికారి 
కే జగదీశ్వర్‌ రెడ్డి, ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ ఎన్‌. 
సందీప్‌ లు పేర్కొన్నారు. బుధవారం పట్టణం 
లోని స్పందన డిగ్రీ కళాశాల, ఎస్‌.వి. డిగ్రీ కళా 
శాలల లో అర్హత గల విద్యార్థులకు అగ్నివీర్‌ 
పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 
సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి 21 


సంవత్సరాలు లోపు యువకులు ఇంటర్‌ సైన్స్‌ 
గ్రూపులో ఫిజిక్స్‌ ఇంగ్లీషులో 50% మార్కుల 
తో ఉత్తీర్ణత, ఇతర గ్రూపులో అన్ని సబ్జెక్టులలో 
50 శాతం మార్కులతో సాధించి ఆంగ్లంలో 
50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని 
పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన యువకులు ఈనెల 
28 లోపు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని 
సూచించారు. Lఇతర వివరాలకు ॥ttp5:// 
agnipathvayu.cdac.in వెబ్‌ సైట్‌ లో దర 
ఖాస్తు చేసుకున్న వారికి అక్టోబర్‌ 1 8నుండిఆన్‌ | 
లైన్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. | 


తెలంగాణం, పాలేరు (జూలై 24): 


తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు 
గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్‌ 328అ 1 లోని 
రెండు ఎకరాల ఇరవై కుంటల వివాదాస్పద వ్యవ 
సాయ భూమిలో గిర్జావర్‌ లహరి, సర్వేయర్‌ శివ 
బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించి ప్రదేశంలో 
విచారణ నిర్వహించారు. బచ్చోడుకి చెందిన గొ 
ర్రైపాటి బొందయ్యకు తాతల కాలం నుండి వార 
సత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని గ్రామానికి 
చెందిన జక్కుల మల్లయ్య, జక్కుల లింగయ్యలు 
సాధాబైనమాలో తప్పుడు పత్రాలతో అక్రమం 
గా పట్టాదారు పాసుబుక్‌ చేయించుకుని తమ 


వస 


తెలంగాణం, మునగాల (జూలై 24): ఇంటింటా 
ఇన్నోవేటర్‌ 2024 కార్యక్రమంలో భాగంగా 
గ్రామీణ నూతన ఆవిష్కరణలను ప్రభుత్వానికి 
పంపించే గొప్ప అవకాశం తెలంగాణ ఇన్నోవేషన్‌ 
సెల్‌ ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం ద్వారా 
లభిస్తుందని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ అనిల్‌ 
రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని 
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంటింటా 
ఇన్నో వేటర్‌ నూతన ఆవిష్కరణల అవగాహన 
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాని 
కి వారు ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని 
గామపంచాయతీ కార్యదర్శులకు అవగాహన 
కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు 
తూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల ప్రజలు 
నూతనంగా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్న అవి 
ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో 


(rs 


వివాదంలో ఉన్న భూమి విచారణ 


పై దౌర్జన్యం చేస్తూ భూమి మీదకు రానివ్వడం 
లేదని డిల్లీలోని జాతీయ ఎస్సి,ఎస్టీ కమిషన్‌ కి 
ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన 
రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టి 
చుట్టుపక్కల రైతులు, సాక్షుల నుండి వివరాలు 
సేకరించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో ఫిర్యాదు రైతు గొర్రెపాటి 
బొందయ్య, గొర్రెపాటి వీరస్వామి, నందిపాటి 
ఉపేందర్‌, జక్కుల లింగయ్య, జక్కుల మల్ల 
య్య, వల్లెపు భిక్షం, గొర్రెపాటి భిక్షం, ఆదేపు 
నాగేష్‌, తావుర్యా, పల్లె వెంకన్న తదితర రైతులు 
పాల్గొన్నారు. 


గ్రామీణ నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం 


లోపం జరుగుతుందని ప్రభుత్వం ఈ కార్యక్రమా 
న్ని ప్రారంభించిందని అన్నారు. కావున గ్రామీణ 
స్థాయిలో ప్రజల సరికొత్త ఆవిష్కరణలను గ్రామ 
పంచాయతీ కార్యదర్శులు, స్థానిక అధికారులు 
ప్రోత్సహించి అన్ని గ్రామాలలో అవగాహన కల్పిం 
చాలని తెలిపారు. నూతన ఆలోచనలు నూతన 
పనిముట్లను నూతన కళ కొత్త ఆలోచనలతో చేసిన 
ఆవిష్కరణలు ఏవైనా ఉన్నట్లయితే ఆగస్టు 3వ తేదీ 
నాటికి9100678543 వాట్సాప్‌ నెంబర్‌ కి కొత్త 
ఆవిష్కరణలకు సంబంధించిన రెండు నిమిషాల 
వ్యవధి గల వీడియో ద్వారా పంపించాల్సిందిగా 
లేదా గ్రామ సభలో తెలియజేయవలసిందిగా 
వారు తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ 
అభివృద్ధి అధికారి రమేష్‌ దీన్‌ దయాల్‌, అసిస్టెం 
ట్‌ ప్రోగ్రాం అధికారి శైలజ, కళ్యాణ్‌, పంచాయతీ 
కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాల్గొన్నారు 


బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకే చలో ఢిల్లీ 


తెలంగాణం, మునగాల (జులై 24): చట్టసభల్లో 
బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు కేంద్రంలో 
బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ 
సబ్‌ ఫ్లాన్‌ కేటాయించాలని క్రిమిలేయర్‌ రద్దు 
చేయాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 6 7 8 
తేదీల్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పా 
ర్లమెంట్‌ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం 
చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు 
డుపోలంపల్లి సుధాకర్‌ గౌడ్‌ అన్నారు. బుధవారం 


మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో 
జరిగిన బీసీ విద్యార్థి సంఘ సమావేశంలో ఆయన 
మాట్లాడుతూ దేశ జనాభాలో 58% పైగా ఉన్న 
బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాల 
నిఅలాగే బీసీ కుల గణన దేశవ్యాప్తంగా చేయాలని 
అన్నారు. ఈ కార్యక్రమంలో దొంతగాని నాగేశ్వ 
రావు ,పోలంపల్లి మణికంఠ ,పోలంపల్లి అశోక్‌, 
అమరగాని ఉపేందర్‌ , పోలంపల్లి వీరబాబు , 
వేముల శివ, సురగని పరుశురాం పాల్గొన్నారు. 


రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలి 


తెలంగాణం, పాలేరు (జూలై 24): మండలంలోరై 
తులందరికీ పెస్టిసైడ్స్‌ ఫర్టిలైజర్స్‌ సీడ్స్‌ నాణ్యమైన 
విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అందజే 
యాలని పెస్టిసైడ్స్‌ ఫెర్టిలైజర్స్‌ జిల్లా అసోసియేషన్‌ 
అధ్యక్షులు నాగేంద్రబాబు పేర్కొన్నారు బుధవారం 
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పెస్టిసై 
డ్స్‌ ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 
సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు నా 
ణ్యమైన విత్తనాలు పురుగుమందులు విక్రయించా 


లని ఆయన కోరారు. అనంతరం తిరుమలాయపా 
లెం మండలం పెస్టి సైడ్స్‌ ఫర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ 
ముండల అధ్యక్షులుగా చల్లా వెంకటేశ్వర్లు జిల్లా 
ఈసీ మెంబర్‌ గా వీరేశం జాయింట్‌ సెక్రటరీగా 
షేక్‌ షరీఫ్‌ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ 
కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగేంద్రబాబు 
రామడుగు మనోహర్‌ చౌదరి బోడెపూడి నాగేశ్వ 
రరావు గొర్రెపాటి మోహన్‌ రావు లక్ష్మారెడ్డి హను 
మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


దొంగతనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి 


తెలంగాణం, దిలావర్‌పూర్‌ (జూలై24): 
దొంగతనాలు పట్ల అప్రమత్తంగా నిర్మల్‌ రూరల్‌ 
సీఐ శ్రీనివాస్‌ అన్నారు. దిలావర్పూర్‌ మండల 
కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ని బుధవారం ఆయన 
సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేష 
న్‌లోని రికార్డులను పరిశీలించి పోలీస్‌ సిబ్బం 


దితో మాట్లాడారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ 
నిర్వహించాలన్నారు. దాబా యజమానులకు 
పిలిపించి దాబాలలో మద్యం విక్రయిస్తే కేసులు 
నమోదు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో దిలా 
వర్చూర్‌ ఎస్సై రాజేశ్వర్‌ గౌడ్‌, పోలీస్‌ సిబ్బంది 
ఉన్నారు. 


www.newslinetelugu.com 


సైబర్‌ మోసానికి గురైన |పైవేట్‌ ఉద్యోగి 


కోటి రూపాయలు 
స్వాహా చేసిన నేరగాళ్లు 


తెలంగాణం, సంగారెడ్డి (జూలై 24):అమీ 
న్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ 
కాలనీ చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి సైబర్‌ 
నేరగాళ్లు సుమారు కోటి రూపాయల మేర 
టోకరా వేశారు. గత నెల 17వ తేదీన ట్రేడింగ్‌ 
సంబంధించి ఒక మెసేజ్‌ రాగా దాని ఓపెన్‌ చేసి 
తన వివరాలతో ఐడి క్రియేట్‌ చేసి పలు దఫాలుగ 


కేంధ్ర బడ్జెట్‌లో తెలంగాణకి మొండి చెయ్యి 


తెలంగాణం, కరీంనగర్‌ (జులై 24) :కేంద్ర 
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు 
నిధులు కేటాయించక పోవటం అన్యాయమని 
సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడసంఘము 
రాష్ట్ర వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్‌ 
అన్నారు. ఈ బడ్జెట్‌ కేటాయింపులు చూసినట్టు 
ఐతే పేదల సంక్షేమాన్ని వదిలి మోడీ తన ప్రభు 
త్వాన్ని కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత 
ఇచ్చినట్టు కనపడుతోందని అన్నారు. కేంద్రంలో 
బీజేపీ ప్రభుత్వం అత్తెసరు మార్కులతో గద్దెనెక్కు 


98 లక్షల 40 వేల పెట్టుబడి పెట్టాడు. ఐడిలో చూ 
పిస్తున్న కమిషన్‌ అతను పెట్టిన నగదును ఇవ్వమ 
ని అడగగా స్పందించకపోవడంతో తాను సైబర్‌ 
నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి సైబర్‌ 
కైమ్‌ పోలీస్‌ వారిని ఆశ్రయించాడు. అనంతరం 
అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 
బాధితుడు పోగొట్టుకున్న నగదులో పోలీసులు 
చాకచక్యం వహించి లక్ష రూపాయల నగదు గల 
అకౌంటును ఫ్రీజ్‌ చేసినట్టు తెలిపిన పోలీసులు 
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


తే తెలంగాణ రాష్ట్రం 17 ఎం.పి సీట్లలో గతంలో 
ఎన్నడు లేని విదంగా 8 ఎంపి సీట్లు ఇచ్చి అత్యదిక 
ఓటింగ్‌ శాతాన్ని ఇస్తే తెలంగాణకు బడ్జెట్‌ లో 
మోడీ మొండి చేయి చూపటం విస్మయానికి గు 
రిచేసిందని వీరస్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ 
రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు కిషన్‌ రెడ్డి 
బండి సంజయ్‌ ఎంపి లు సైతం తెలంగాణకు 
జరిగిన అన్యాయం పై నోరెత్తటం లేదని పైగా 
ఎంతో సంతృప్తినిచ్చిందని అనడం విడ్డురంగా 
ఉందని వీరస్వామిగౌడ్‌ అన్నారు. 


కేంద్ర బడ్జెట్‌ లో విద్యారంగానికి మొండి చెయ్యి..! 


యూజీసీకి భారీగా 
తగ్గిన నిధులు 


తెలంగాణం, జూలూరుపాడు ( జూలై 24) 
: కేంద్రం ఎన్టీఏ కూటమి ప్రభుత్వం పెట్టిన 
బడ్జెట్‌ విద్యారంగానికి తీవ్ర మొండి చెయ్యి 
చూపించింది. దేశంలో విద్యాభివృద్ధి కోసం 
కనీసం కేటాయించాల్సిన నిధులను కేటాయించ 
లేదు అని ఏఐఎస్‌ఎఫ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
సమితి ప్రశ్నించింది. గత ఓటాన్‌ బడ్జెట్లో ప్రవేశ 
పెట్టిన బడ్జెట్‌కు , ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ 
కుకేవలం 0.1 మాత్రమే బడ్జెట్‌ ను పెంచారు. పె 
రిగినట్లు కనిపిస్తున్న బడ్జెట్‌ ఉన్న గతం కంటే వి 
ద్యారంగానికి బడ్జెట్‌ తగ్గింది. గత మొత్తం బడ్జెట్‌ 
45,03,638 కోట్ల నుండి 48,21,000 కోట్లకు 
పెరిగింది. అంటే 7 శాతం బడ్జెట్‌ పెరిగింది. 
ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ లో విద్యారంగానికి 


(గ్రామాలలో వీధి కుక్కల బీభత్సం 


తెలంగాణం, నర్సాపూర్‌ (జూలై 24): సం 
గారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ 
పరిధిలో 12 వార్డులో వీధి కుక్కల బీభత్సంతో 
చిన్నపిల్లలు తల్లిదండ్రులు భయాందోళనకు గురి 
అవుతున్నారు. కాసాల దౌల్తాబాద్‌ పట్టణంలోని 
వీరి కుక్కలను చూసి భయాందోళనకు గురి అవు 


1,12,899(2.5%) కోట్లు బడ్జెట్‌ కేటయింపులు 
చేసినకేంద్రం లో నాడు బడ్జెట్‌ లో ప్రతిపాదించిన 
డిజిటల్‌ గ్రంథాలయం నిధులు, జాతీయ విద్యా 
మిషన్‌ నిధులు, ఏకలవ్య పాఠశాలలో టీచర్‌ 
పోస్టులు భర్తీ, 157 నర్సింగ్‌ కళాశాలలు, ఐటీఐ 
లకు బడ్జెట్‌ వంటి అంశాలను లేదని అన్నారు. 
ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర విశ్వవిద్యాలయాలు 
అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే యూజీసీకి భారీగా 
నిధులు కోతపెట్టారు. గత బడ్జెట్లో యు జి సి కి 
5360 కోట్లు కేటాయించగా క్రమంగా నిధులు 
తగ్గిస్తూ వస్తున్నారు. దేశం విద్యారంగాన్ని అభివృ 
ద్ధి చేయాలంటే జిడిపి లో 6 శాతం కేంద్ర బడ్జెట్‌ 
లో 10 శాతం నిధులు కేటాయించాలని అనేక 
సంవత్సరాలుగా విద్యావేత్తలు , మేధావులు, 
చెబుతున్న మోదీ ప్రభుత్వం క్రమంగా నిధులు 
తగ్గిస్తూ వస్తుంది. మోదీ ప్రభుత్వం దేశ విద్యారం 
గాన్ని కార్పొరేట్‌ కోసం మాత్రమే పెడుతుందని 
ఏఐఎస్‌ఎఫ్‌ ఆరోపిస్తుంది. 


తున్నామని పలువురు ఆందోళన చెందారు. శున 
కాలతో ప్రమాదాలు జరుగుతున్న ప్రజా ప్రతినిధు 
లు పట్టించుకున్న పాపాన లేరని వాపోతున్నారు 
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీధి కుక్కల 
బాధ నుండి ప్రజలకు విముక్తి పొందే విధంగా 
పలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


తెలంగాణపై కేంద్రం వివక్ష ఎందుకు 


తెలంగాణం, చర్ల (జూలై 24) 


కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 
బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి మొండిచేయి 
చూపడం బాధాకరమని చర్ల మండలం 
బీఆర్‌ ఎస్‌ యవజన నాయకులు కుప్పాల 
నిరంజన్‌ కుమార్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ 
బడ్జెట్‌ సమావేశాల్లో కొన్ని రాష్ట్రాలకి అధిక 
ప్రాధాన్యత ఇస్తూ అధిక మొత్తంలో బడ్జెట్‌ 
కేటాయించారని అన్నారు. తెలంగాణ 
రాష్ట్రానికి ప్రకటించిన బడ్జెట్‌ శూన్యమని 
అన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి 8 
మంది కాంగ్రెస్‌ 8 మంది బిజేపి ఎంపీలు 
ఇద్దరు కేంద్ర మంత్రులున్నారని తెలంగా 


ణకు అన్యాయం జరయగుతున్న ఎలాంటి 
వారు బడ్జెట్‌ కేటాయుంపులపై నోరుమెదపో 
వడం భాదకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్ర రాజధాని అభివృద్ధికి వేల కోట్ల బడ్జెట్‌ 
కేటాయుంచారు. 

కానీ తెలంగాణ కు విద్యా, వైద్యం, 
ప్రాజెక్టుల కు బడ్జెట్‌ గురించి ప్రస్తావన 
లేకపోవడం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ 
ఒక్క విషయంలో కూడా పట్టించుకోవడం, 
తెలంగాణ పట్ల వివక్ష చూపటం అత్యంత 
దారుణమని అన్నారు. మన ప్రాంతం 
హక్కులు మన హక్కులు సాధించాలంటే 
కేసీఆర్‌ లాంటి బలమైన నాయకత్వాన్నికి 
ప్రజలంతా మద్దతూగా నిలవాలన్నారు. 


 పాలిటికల్‌ ౫ NEW 


POLITICAL 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతిపై సమీక్ష 


నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ 
ముజమ్మిల్‌ ఖాన్‌ 

తెలంగాణం, ఖమ్మం (జూలై 24): అమ్మఆదర్శ 
పాఠశాలల మిగులు పనులు ఆగస్టు నెలాఖరులోగా 
పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్‌ 
ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరే 
ట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో అధికారులతో అమ్మ 
ఆదర్శ పాఠశాలల, ఇంజనీరింగ్‌ శాఖల వారిగా 
కేటాయించిన పాఠశాలలు, పనుల పూర్తిపై కలెక్టర్‌ 
సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు 
తూ, జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం 
క్రింద 955 పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టగా, 
508 పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి 
అని అన్నారు. 447 పాఠశాలల అభివృద్ధి పనులు 
వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రతి 10 రోజులకు 
ఎన్ని పాఠశాలల పనులు పూర్తవుతాయో లక్ష్యం 
పెట్టుకొని, తదనుగుణంగా కార్యాచరణ చేయాల 
న్నారు. ఇచ్చిన టైం లైన్‌ కు కట్టుబడి పనులు పూర్తి 


చేయాలన్నారు. అధికారులు అంతర్గతంగా సమీక్ష 
లు చేసుకొని, రోజువారి పనుల పురోగతి జరిగేలా 
చూడాలన్నారు. పనులు తుది దశలో ఉన్న పాఠశా 
లలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వెంటనే పూర్తయ్యేలా చూ 
డాలన్నారు. పనులు పూర్తయిన పాఠశాలల పనుల 
నమోదు వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ 
పనులు పీఆర్‌, ఆర్‌ అండ్‌ బి, గిరిజన సంక్షేమ శాఖ 
ఇంజనీరింగ్‌ విభాగాలు చేపట్టి, త్వరితగతిన పూర్తి 
చేయాలన్నారు. నిధులకు ఎలాంటి సమస్యలేదని, 
పూర్తయిన పనులకు వెంట వెంట ఎంబి రికార్డ్‌ చేసి, 
చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ 
సమావేశంలో ఇంచార్జ్‌ స్థానిక సంస్థల అదనపు 
కలెక్టర్‌, డిఆర్జీవో సన్యాసయ్య, జిల్లా విద్యాధికారి 
సోమశేఖరశర్మ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ హేమలత, 
ఇఇ సిహెచ్‌. వేణు, పీఆర్‌ ఇఇ లు వెంకట్‌ రెడ్డి, 
శ్రీరాం కోటి నాయక్‌, ఖమ్మం నగర పాలక సంస్థ 
ఇఇకృష్ణలాల్‌, గిరిజన సంక్షేమ శాఖ డిఇబి.రాజు, 
విద్యాశాఖ ప్రోగ్రాం అధికారి రామకృష్ణ, అధికారు 
లు,తదితరులు పాల్గొన్నారు. 


బడ్జెట్‌ లో తెలంగాణ లేకపోవడం బాధాకరం 


తెలంగాణం, వికారాబాద్‌ (జూలై 24) 
: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 
తెలంగాణ రాష్ట్రానికి భారీగా బడ్జెట్‌ లో నిధులు 
కేటాయిస్తారని ఆశించాం కానీ నిరాశ మిగి 
ల్పారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మడిగే 
శ్రీనివాస్‌ అన్నారు. కానీ కేవలం కొన్ని రాష్ట్రా 
లకు మాత్రమే పెద్ద పీట వేశారు. కేంద్ర బడ్జెట్‌ 
లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలే! 

కాంగ్రెస్‌, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కలిసి 
తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ 


ళా 


తం నుంచి ఎనిమిది మందిని కేంద్ర ప్రభు 

పై నమ్మకంతో పార్లమెంటుకు పంపితే పక్క 
ష్టంపై చూపించిన ప్రేమ ఈ ప్రాంతం పైన 
కపోవడం బాధాకరమైన అన్నారు. ఎన్నికల 
ముందు ఇచ్చిన హామీలను మరిచి ఈ ప్రాంతం 
పై సవితి తల్లి ప్రేమ చూపించిందని ఇప్పటికైనా 
ఈ ప్రాంత ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మెడలు 
వంచి అత్యధిక నిధులు తీసుకురావాలని లేనిప 
క్షంలో ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురికావా 
ల్సి వస్తుందన్నారు 


CF 


ch 


కేంద్ర న్యాయశాఖ మంత్రికి 
వినతిపత్రం 

తెలంగాణం, ఖమ్మం (జూలై 24): బీ 
ఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌ 
వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు 
చెందిన సీనియర్‌ న్యాయవాది తాళ్లూరి దిలీప్‌ 
చౌదరి ఆధ్వర్యాన న్యాయవాదులు కేంద్ర న్యా 
యశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ను 
కలిసి వినతిపత్రం సమర్పి 


రావాలని, పెండింగ్‌లో ఉన్న సెంట్రల్‌ నోటరీల 


కొత్త నేర చట్టాలను సమీక్షించండి 


గా ణా 


నియామకాలను వెంటనే చేపట్టాలని, అడ్వకేట్స్‌ 
ప్రొటెక్షన్‌ బిల్లును అమలు జరపాలని కోరారు. 
పార్లమెంట్‌ ఆవరణలోని ఛాంబర్‌లో బుధవారం 
వారు మంత్రిని కలిశారు. సెంట్రల్‌ నోటరీస్‌ నో 
టిఫికేషన్‌ 2021లో వేయగా 2000మంది న్యా 
యవాదులు దరఖాస్తు చేశారని, వాటిని వెంటనే 
పరిశీలించి నియామకాలు జరపాలని మంత్రికి 
వివరించారు. అదేవిధంగా అడ్వకేట్‌ ప్రొడెక్షన్‌ 
బిల్లు అమలునకు వెంటనే తగు చర్యలు తీసుకో 
వలసిందిగా మంత్రిని కోరారు. ఈ సందర్భంగా 
దిస్తూ తప్పకుండా మీరు చెప్పిన విష 
యాలను పరిశీలిస్తానని హామీనిచ్చారు. 


మార్కెట్‌ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం 


తెలంగాణం, చేర్యాల (జూలై 24) :సిద్దిపేట 
జిల్లా చేర్యాల మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం 
ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ 
ఎంఎల్‌ఏ, జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి 
ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు. మార్కెట్‌ కమిటీ 
నూతన చైర్మన్‌గా నల్లనాగుల శ్వేత వెంకటాచా 


ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరూ మాట్లాడు 
పనిచేస్తామని, ఈ 


అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ పార్టీకి, కొమ్మూరి 
ప్రతాప్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. 
కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ 
కి శుభాకాంక్షలు తెలియజేసి రైతులకు కాంగ్రెస్‌ 
ప్రభుత్వంలో పెద్ద పీట వేశామని మీరు అందరూ 
రైతులకు ఉపయోగపడాలని దిశానిర్దేశం చేశారు. 
కార్యక్రమంలో చేర్యాల సోషల్‌ మీడియా కన్వినర్‌ 
అందే నాని, మద్దూరు సోషల్‌ మీడియా కన్వీనర్‌ 
ఎర్రబచ్చల శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు కార్యక 
ర్రలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


చిత్త శుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయం 


బీజేపీ జిల్లా అధ్యక్షుడు 
బొక్క నరసింహారెడ్డి 


తెలంగాణం, యాచారం (జూలై 24) : 
యాచారం మండల పరిధిలోని బుధవారం రాష్ట్ర 
బీజేపీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు 
తాండ్ర రవీందర్‌ ఆధ్వర్యంలో తాసిల్దార్‌ కార్యా 
లయం ముందు ధర్నానిర్వహించారు. ఈ కార్య 
క్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా 
అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, కిసాన్‌ మోర్చా 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య 
యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 
మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌ 
కార్డు ప్రామాణికమని చేయటం వల్ల పేదలకు 
అన్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ 
ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 8 నెలలు అవుతున్న 
ఇప్పటి వరకు ఒక్క రేషన్‌ కార్డు మంజూరు చే 
యకపోవడం విడ్డూరం అన్నారు. ప్రభుత్వానికి 
చిత్తశుద్ధి ఉంటే వెంటనే రేషన్‌ కార్డులతో పాటు 
ఆరు గ్యారెంటీలను కూడా అమలని డిమాండ్‌ 


చేశారు. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల 
ను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. అర్హు 
లైన ప్రతి ఒక్కరికి తక్షణమే 2లక్షల రుణమాఫీ 


చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో 
బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు జక్క 


ర్లమెంట్‌ ఇంచార్జ్‌ నాగిని యాదయ్య, మండల 
ప్రధాన కార్యదర్శి నర్కుడి కృష్ణ, మాజీ సర్పంచ్‌ 
విజయకుమార్‌, నాయకులు పాల్గొన్నారు 


గుర్రం జాషువాకు ఘన నివాళి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (జూలై 24): 
జనమంతా ఒక కుటుంబం, జగమంతా ఒక 
నిలయం అందరం అనుకుంటే కాగలదు మరో 
స్వర్గం అని గుర్రం జాషువా తన కవిత సంకలనా 
లను భావితరాలకు అందించారని ఎస్‌.సి, ఎస్టీ 
ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు 
మాతంగి ప్రభాకర్‌ అన్నారు. బుధవారం గుర్రం 


జాషువా వర్ధంతి సందర్భంగా హుజూర్‌ నగర్‌ 
పట్టణంలోని జాషువా నగర్లో ఆయన చిత్రపటాని 
కి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. 
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కష్టాల శ్రవణ్‌ చింతి 
రియాల నాగయ్య య మీరు ఇక వీరబాబు మేళ్ల 
చెరువు నాగార్జున ప్రసాదరావు నవీన్‌ యడవెల్లి 
వీరబాబు పాల్గొన్నారు. 


పోలీసు సైరన్‌ వాడుతున్న వ్యక్తిపై కేసు నమోదు 


తెలంగాణం, రుద్రంగి (జూలై 24) : 
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ కు 
చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ బాబురెడ్డి, సిబ్బంది 
రుద్రంగిలో పెట్రోలింగ్‌ చేస్తుండగా పోలీస్‌ 
సైరన్‌ వేసుకుంటూ ప్రజలను పోలీసుల వలే 
సైరని వేసుకొని భయభ్రాంతులకు, పోలీసులు 
మోసం చేస్తున్న డోజర్‌ ట్రాక్టర్‌ ను గమనించి 
పట్టుకున్నారు. పంచుల సమక్షంలో ఆ డోజర్‌ 
ట్రాక్టర్‌ ని పంచనామ నిర్వహించి, అక్రమంగా 
పోలీస్‌ సైరన్‌ ని వాడుతున్న డైవర్‌ లావుడియా 


జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు 


తెలంగాణం, భద్రాద్రి కొత్తగూడెం (జులై 
24): పాల్వంచ పోలీస్‌ స్టేషన్‌ నందు పనిచేస్తూ 
బుధవారం పదవీ విరమణ పొందిన హోమ్‌ గార్డ్‌ 
ఆఫీసర్‌ ప్రతాప్‌ రెడ్డిని జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు 
ఐపిఎస్‌ జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌స్‌లో ఘనంగా 
సత్కరించారు. పోలీస్‌ శాఖలో పనిచేసి పదవీ 


తెలంగాణం, దోమలగూడ (జూలై 24): 
హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం ప్రారంభమై 
50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 
స్వర్ణోత్సవ వేడుకలు (2వ దశ) కార్యక్రమాలను 
ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. 
ఈ కార్యక్రమాలను వివేకానంద ఆడిటోరియం 
రామకృష్ణ మఠంలో నిర్వహిస్తారని అధ్యక్ష 
స్వామి బోధమయానంద ఒక ప్రకటనలో 
తెలిపారు. 27 జూలై 2024 (శనివారం) "భా 
రతదేశం విద్యా విజన్‌ మరియు విద్యావేత్తల 
పాత్ర'పై జాతీయస్థాయి వర్‌క్‌షాప్‌ నిర్వహించ 


పదవీ విరమణ పొందిన హోంగార్డు ఆఫీసర్‌ సత్కారం 


రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ వేడుకలు 


దినేష్‌, ట్రాక్టర్‌ యజమాని అంబర్‌ పేట తండా, 
కథలాపూర్‌ మండలానికి చెందిన కున్ఫోత్‌ 
అంగూర్‌ అని తెలిపారు. పోలీస్‌ సైరన్‌ను తెలిసి 
కూడా సాధారణ వ్యక్తులకు అమ్మినందుకు సాయి 
శ్రీకార్‌ డెకార్‌ యజమాని శ్రీధర్‌ రావు పైన కేసు 
నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఎస్‌ఐ 
సిరిసిల్ల అశోక్‌ తెలిపారు. ఎవరైన అక్రమంగా 
పోలీస్‌ గుర్తులు, సైరన్‌, పోలీసు లైట్లు వాడరాదని, 
ఎవరైనా వాడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుం 
టామని ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. 


J 


విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది 
తమ కుటుంబ సభ్యులతో శేషజీవితాన్ని సంతో షక 
రంగా గడపాలని తెలిపారు, ప్రతి రోజు వ్యాయమం 
అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు 
వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ 
హోమ్‌గార్ట్స్‌, నరసింహారావు, ఎంటిఓ సుధాకర్‌, 
వెల్ఫేర్‌ ఆర్‌ఐ కృష్ణారావు, అడ్మిన్‌ ఆర్‌ఐ లాల్‌ బాబు, 
తదితరులు పాల్గొన్నారు. 


నున్నారు. 28 జూలై 2024 (ఆదివారం) హాఫ్‌ 
డే స్పిరిచ్యువల్‌ రిట్రీట్‌ కార్యక్రమం ఉదయం 
6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు 
జరగనుంది. ఈ వేడుకల్లో ప్రారంభోపన్యాసం 
స్వామి బోధమయానంద ఇవ్వనున్నారు. చీఫ్‌ 
గెస్టుగా ఇండియన్‌ ఇనిస్టిట్యూల ఆఫ్‌ టెక్నాలజీ 
తెలంగాణ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ఎస్‌. మూర్తి హాజ 
రుకానున్నారు. ప్రత్యేక ఉపన్యాసం స్వామి ముక్తి 
దానంద ఇవ్వనున్నారని స్వామీజీ తెలిపారు. ఈ 
వేడుకల్లో యూత్‌, విద్యార్థులు, భక్తులు పాల్గొని 
మూర్తి త్రయం కృప పొందాలని కోరారు. 


కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో మెచ్చా 


తెలంగాణం, దమ్మపేట (24 జులై) : దమ్మ 
పేట మండలం బీఆర్‌ఎస్‌ కార్యలయం వద్ద పు 
ట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా 
నాగేశ్వరావు కేక్‌ కట్‌ చేసి కేటీఆర్‌ పుట్టినరోజు 
శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్ర 
భుత్వ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొం 
దుతున్న వారికి పళ్ళు పంపిణీ చేశారు. కేటీఆర్‌ 
పుట్టినరోజు సందర్భంగ మొక్కను నాటారు 
అదేవిధంగా దమ్మపేట బంజారే కాలనీలో అనా 
రోగ్యంతో బాధపడుతున్న మల్ల అంజిబాబు 
అనే వ్యక్తిని పరామర్శించారు. మాజీ నాగేశ్వరా 
వు ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన ఆస్పత్రికి 
తరలించాలని సమయం ప్రకారం మందులు 


వాడాలని సూచించారు. అలాగే డాక్టర్లతో 
మాట్లాడి తెలుసుకున్నారు మరల ఆసుపత్రికి 
వెళ్లే ముందు తనకు తెలియజేయాలని అన 

ఆరోగ్యం కంటే విలువైనది ఏది లేదని సాధ్యమై 
నంత వరకు త్వరగా తీసుకువెళ్లాలని ఆస్పత్రి 
సిబ్బందితో మాట్లాడారు. ఆయన కోలుకునే 
విధంగా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కా 
ర్యక్రమంలో ఉప సర్పంచ్‌ దారా యుగేందర్‌, 
మాజీ సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, 
సోయం వీరభద్రం, దొడ్డ రమేష్‌, జిన్నా యార్లగ 
డ్లశ్రీనివాసరావు తెలంగాణ శ్రీను, గాజుబోయిన 
ఏసుబాబు, పాశం ప్రసాద్‌, మండల నాయకులు 


తదితరులు పాల్గొన్నారు 


ర 


స్వీయ నియంత్రణతోనే ప్రమాదాల నివారణ 


ఎంవీఐ యోగేశ్వర్‌ జాదవ్‌ 


తెలంగాణం, సత్తుపల్లి (జులై 24) : డై 
వర్ల స్వీయ నియంత్రణతోనే ప్రమాదాలను 
నియంత్రించ వచ్చునని సత్తుపల్లి మోటార్‌ 
వెహికల్‌ ఇన్సెక్టర్‌ యోగేశ్వర్‌ జాదవ్‌ తెలిపారు. 
బుధవారం సత్తుపల్లి ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ ఆవర 
ణలో ప్రమాద రహిత వారోత్సవాలు ప్రారంభ 
సందర్భంగా డిపో మేనేజర్‌ యు. రాజ్యలక్ష్మి 
అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన 
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డైవర్లు 
డ్రైవింగ్‌ చేసి సందర్భంలో సెల్ఫోన్‌ డైవింగ్‌ వల్ల 
ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని దాని 
నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని 
రు. నిర్లక్ష్యపు డైవింగ్‌ వల్ల అనేక ప్రమాదాల 


సంభవిస్తున్నాయని డైవర్లు అప్రమత్తతతో ప్రమా 
దాలను నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయా 
లన్నారు. వర్షాకాలంలో వేగ నియంత్రణ చాలా 
ముఖ్యమని, మూలమలుపుల వద్ద ఓవర్‌ టేకింగ్‌ 
చేయవద్దని ఆయన డైవర్లకు సూచించారు. ప్రమా 
దాల నివారణ ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించి, 
స్వీయ నియంత్రణ పాటిస్తూ డైవింగ్‌ చేయాలని 
ఆయన కోరారు. డిపో మేనేజర్‌ రాజ్యలక్ష్మి మాట్లా 
డుతూ డైవర్లు డైవింగ్‌ చేయనప్పుడు నిర్లక్ష్యంగా 
ఉండకుండా అప్రమత్తతో వ్యవహరించాలని ఆమె 
సూచించారు, ఆర్టీసీలో 24 నుంచి 30వ తేదీ 
ప్రమాద రహిత వారోత్సవాలు జరుగుచున్నయని 
అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పి 
ల్లి డిపో డ్రైవర్లు, ఏడీసీలు సూప 


విజయశ్రీ, స 


బడ్జెట్‌ లో రైతాంగానికి మొండి చేయి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (జూలై 24) 
2 పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామ 
న్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ రైతు వ్యతిరేక బడ్జెట్‌ 
అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు 
అన్నారు. బుధవారం హుజూర్‌ నగర్‌లో కేంద్ర 
బడ్జెట్‌ కు వ్యతిరేకంగా నల్ల కండువాలతో నిర 
సనవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు 
మాట్లాడుతూ 2019 20 వ్యవసాయానికి 
5.46% అప్పటి నుండి తగ్గుతూ తగ్గుతూ 2024 
25 బడ్జెట్లో కేవలం 3. 1 5% కేటాయించి చేతులు 
దులుపుకున్నారని అన్నారు. మూడోసారి మోడీ 
ప్రధానమంత్రి అయ్యాక ఉభయ సభలను ఉద్దే 


ఆదాయం రెండింతలు అయిందని వారన్నారని, 
కానీ కేటాయింపులలో సగానికి సగం తగ్గించా 
రని అన్నారు. ఇలాంటి కేటాయింపుల వలన, 
సబ్సిడీలు తగ్గి, వడ్డీ రేట్లు పెరుగుతాయి దీనివ 
లన రైతులు, వ్యవసాయ కూలీలు మధ్యతరగతి 
ప్రజలు వీధిన పడే పరిస్థితి వస్తుందని వారన్నా 
రు. ఈ కార్యక్రమంలో కొప్పోజు సత్యనారాయణ, 
యల్లావుల రాములు, కంబాల శ్రీను, కార్యదర్శి 
గుండు వెంకటేశ్వర్లు, ఎల్లావుల రమేష్‌, మామిడి 
నరసయ్య, జక్కుల రమేష్‌, మామిడి వెంకయ్య, 
బత్తిని మల్లయ్య, కొట్టు మోహన్రావు ఎల్లావుల 
రాము, తురక అంజయ్య, జక్కుల రమణ పా 


శించి రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ దేశంలో రైతుల 


ఉపాధి కల్పన కోసం 
కొత్త పథకాలు లేవు 


తెలంగాణం, జూలూరుపాడు (జూలై 24): 
దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవే 
శపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ సామాన్య ప్రజలకు 
నిరాశ కలిగించిందని అఖిల భారత యువజన 
సమాఖ్య (ఏఐవైఎఫ్‌) జూలూరుపాడు మండల 
కార్యదర్శి ఎస్‌కే చాంద్‌ పాషా అన్నారు. ఈ సం 
దర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ, విదేశీ 
సంస్థల కోసం కార్పొరేట్‌ పన్నులు భారీగా తగ్గిం 
చబడ్డాయని. అయితే, వ్యవసాయ ఉత్పత్తులకు 
ఎంఎస్‌పీ చట్టపరమైన హామీ ఇప్పటికీ సుదూర 


కలగానే మిగిలందని వాపోయారు. ఏటా 2 కోట్ల 
ఉద్యోగాల సృష్టిమోదీ హామీ ఇప్పటికీ జుమ్లాగానే 
మిగిలిపోయిందని వారు ఆరోపించారు. ప్రభుత్వ 
రంగాలు, పబ్లిక్‌ సెక్టార్‌ లలో దాదాపు 30 లక్షల 
ఖాళీలను భర్తీ చేయడం గురించి ప్రస్తావించలేద 
న్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ 
పథకానికి బడ్జెట్‌లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని 
అన్నారు. అదే విధంగా ఇటీవలి కాలంలో వరుస 
ప్రమాదాలు జరిగినా బడ్జెట్‌లో రైల్వే భద్రత 
గురించి ప్రస్తావించలేదన్నారు. మొత్తానికి ఈ 
బడ్జెట్‌ ప్రజావ్యతిరేకమైనది, కేవలం బీజేపీ కా 
ర్పొరేట్‌ మాస్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుం 
దన్నారు 


మహిళాశక్తి అమలులో 


తెలంగాణం, జయశంకర్‌ భూపాల్‌పల్లి 

లైటు. 
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని 
సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధిని 
సాధించి పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలని జిల్లా 
కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. బుధవారంఐడిఓసీ 


కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా గ్రామీణాభి 


మండల, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్ష, కా! 
, డిపిఎం లు, ఏపియంలు, 
ద్ధి శాఖ అధికారులతో అవగా! 
్స నిర్వహించారు. మహిళా సమా 
ఖ్యల ద్వారా 13 అంశాలలో వ్యాపారులు నిర్వహ 
ణకు అవకాశం ఉన్నదని, మహిళా శక్తి యూ 
ఎంపికపై మహిళా సమాఖ్య సభ్యులను అడిగి 
తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ 
మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం 
చేయడానికి ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని 
చేపట్టినట్లు తెలిపారు. మహిళా శక్తి కా పై 
మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ అవ 
గాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. 


కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే కక్ష ...! 


తెలంగాణం, కాటారం (జూలై 24): 
బుధవారం కాటారంలో పత్రిక విలేకరుల 
సమావేశం ఉత్తర తెలంగాణ మాల మహానాడు 
రాష్ట్ర అధ్యక్షుడు పీక కిరణ్‌ నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర 
బడ్జెట్‌ లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి 
మొండి చేయి చూపారని అన్నారు. మోడీ 
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి లేక 
కొన్ని రాష్ట్రాలకేనా అని ప్రశ్నించారు. పార్లమెం 
ట్‌ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తిరస్కరించిన 
బలహీన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


గ్రామీణ ప్రాంతాలలో అత్య! మైన వ్యవస్థ 
మహిళా సంఘాలేనని ఆర్థిక సాధికారత, సంపద 


మహిళా సంఘాలు కేంద్రాలుగా మారడం 


ద్వారా ఆర్థికాభివృద్ధి సాధనకు అవకాశం కలుగు 
తుందని తెలిపారు. 13 యూనిట్లు ఏర్పాటు 
కాగా 4561 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నట్లు 
తెలిపారు. స్వయం సహాయ సంఘాల ద్వారాపలు 


పేరు పలకకపోవడం, చిల్లి గవ్వ కూడా ఇవ్వక 
పోవడం సిగ్గుచేటు అని వాపోయారు. జాతీయ 
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో పూర్తిగా నిర్ల 
క్ష్యం చేశారని అన్నారు. అదే విధంగా ఇటీవలి 
కాలంలో వరుస ప్రమాదాలు జరిగినా బడ్జెట్‌లో 
రైల్వే భద్రత గురించి ప్రస్తావించలేదన్నారు. 

అదే విధంగా ఇటీవలి కాలంలో వరుస ప్రమా 
దాలు జరిగినా బడ్జెట్‌లో రైల్వే భద్రత గురించి 
ప్రస్తావించలేదన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్‌ 
ప్రజావ్యతిరేకమైనది, కేవలం బీజేపీ కార్పొరేట్‌ 
మాస్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుందన్నా 
రు. ఈ కార్యక్రమంలో యు వై ఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్య 
క్షుడు అక్కల బాపు నాయక పోడు సేవా సంఘం 


జిల్లా నాయకులు దయ్యం పోచయ్య తదితరులు 


ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా యువకులు రిలే నిరాహార దీక్ష 


తెలంగాణం, దిలావర్‌పూర్‌ (జూలై 24): 
దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో నిర్మిస్తు 
ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా బుధవారం 
నుండి ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక పోరాట 
సమితి ఆధ్వర్యంలో దిలావర్చ్పూర్‌ బస్టాండ్‌ 
మీపంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ 
నిర్మాణం ఆపే వరకు పోరాడుతామని, ఫ్యాక్ట 
రీని ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్‌ 


తెలంగాణం, దమ్మపేట (జులై 24) 


దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో 
విద్యుత్‌ తీగలు చేతులకు అందే విధంగా 


తెలియజేయగా పట్టించుకునే పరిస్థితి లేదు అని 
రాచూరి గంగాధర్‌ అనే రైతు ఆరోపించారు. 
ప్రాణాలు పోతాయి బాబు అని ఫోన్‌ ద్వారా తెలి 
్పందించటం లేదని ఆయన అన్నారు. 


చేశారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ యజమాని దగ్గర 
కొందరు రాజకీయ నాయకులు తలొగ్గి మౌనం 
పాటిస్తున్నారని సరైన సమయంలో వారికి 
కూడా బుద్ధి చెబుతామన్నారు. ఫ్యాక్టరీ తరలిం 
చేవరకు మరింత ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని 
హెచ్చరించారు. ఈ (5 
అరుగుల రమణ, 
తోట రమాకాంత్‌, 


రైతే రాజు అన్నారు, మరి ఆ రైతనే పట్టించుకో 
కపోతే మేము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. 
పొలం దున్నేందుకు డాక్టర్‌ యజమానికి చెప్తే మీ 
పొలంలో ఉన్న విద్యుత్‌ తీగలు సరి చేసేంతవర 
కు రాము అని మోరాయిస్తున్నారు. దిక్కుతోచని 
స్థితిలో రైతులు ఉన్నామని అన్నారు. అన్నం పెట్టే 
పొలాన్ని వదులుకోవాలా రైతు అన్నారు. విద్యుత్‌ 
అధికారులు తక్షణమే విద్యుత్‌ తీగలను అమర్చా 
లని రైతులు కోరారు. 


గర్హిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం 
ఇ ఆ 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (జూలై 24) 
శ్రీరామకృష్ణ సేవా సమితి హుజూర్‌ నగర్‌ వారి 


ఆధ్వర్యంలో కోదాడలోని కాశీనాథం ఫంక్షన్‌ 
హాల్‌ లో ఆర్య జనని గర్భిణీ స్త్రీలకు అవగాహన 
హైదరాబాద్‌ వారిచే 


ప్రాణాయామం,యోగ, యోగాసనాలు గరి! 
స్త్రీలు పాటించవలసిన నియమాలు,ఆహారపు 


అలవాట్ల గురించి వీడియో ప్రదర్శన ద్వారా 


వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం 
లో శ్రీవినిశ్చలానంద మహారాజ్‌, రామకృష్ణ 
మిషన్‌ విజయవాడ డాక్టర్‌ అనుపమ శశిధర్‌ రెడ్డి, 
చైర్మన్‌ ఆర్య జనని ట్రస్ట్‌ హైదరాబాద్‌, కోదాడ 


చైర్పర్పన్‌ ప్రమీల రమేష్‌, మున్సిపల్‌ కమిషన 
అంబటి రమాదేవి, దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ, 


ఓరుగంటి నాగేశ్వరరావు, మంత్రి ప్రగడ సుందర 
రాఘవరావు ధూళిపాల రామకృష్ణ, చిట్యం శెట్టి 
అనిల్‌ పాల్గొన్నారు. 


రకాల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా వ్యాపా 
రాలను ప్రోత్సహించి మహిళల ఆర్థిక స్వావలం 
బనకు సహకరించడం, మహిళల సామాజిక 
భద్రత కోణంలో సంఘా 
మహిళా శక్తి ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇష్టపడి 
పనిచేస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతం అవు 
తుందని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగు 


లను బలోపేతం చేయడం 


తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు 
కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్జిఓ నరేష్‌, అదనపు 
డిఆర్జిఓ గోవింద రావు, డిపిఎంలు, ఏపీఎంలు, 
సిసిలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు 
బండారు మంజుల, కార్యదర్శి స్వరూప, మండల 
గ్రామ సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు తదితరు 
లు పాల్గొన్నారు. 


స్పందించిన కాంట్రాక్టర్‌ మల్లయ్య 


తెలంగాణం, కొడ 
కండ్ల (జులై 24): 
తెలంగాణం/న్యూస్‌ లైన్‌ 
తెలుగు దిన పత్రికల్లో మం 
గళవారం (23వ తారీకు) 
న ప్రచురితం అయిన 
“నత్తనడకన సాగుతున్న 
బీటీ రోడ్డు పనులు” వార్తా 
కథనానికి కాంట్రాక్టర్‌ 
మల్లయ్య స్పందించారు. 
చినుకులు పడితే గ్రామా 
నికి వెళ్ళే మట్టి రోడ్డు చిత్త 
డిగా మారుతున్నాయి. 
రోడ్డు బురదమయంగా 
మరుతుండడంతో వాహ 
నదారులకు, ప్రయాణికు 
లకు చాలా ఇబ్బంది పడు 
తున్నారని బోడోనికుంట 
తండా నుంచి మొండ్రాయి 
గ్రామం వరకు 1.20 లక్షలతో బిటి రోడ్డు శం 
కుస్థాపన అయింది. మూడు కిలోమీటర్ల మేర 
రోడ్డుకు మట్టితో మరమత్తులు పూర్తి చేశామని 


ల 


గురువారం రోజు నుంచి డోజర్లతో గుంతలను 
పూడిచేసి కాంకరా పోసి అతి త్వరలో రోడ్డు 
పనులు పూర్తి చేస్తామని మల్లయ్య అన్నారు. 


నూతన ఎమ్మార్వో చంద్రమోహన్‌ బాధ్యతలు 


అభినందనలు తెలిపిన 
సురేష్‌ నాయక్‌ 


తెలంగాణం, కోడకండ్ల (జులై 24): కొడకం 
డ్ల మండలం రెవెన్యూ తహసీల్దార్‌ కార్యాలయం 
లో విధులు నిర్వహించిన ఎమ్మార్వో అంజయ్య 
బదిలీపై వికారాబాద్‌ వెళ్ళగా మండల రెవెన్యూ 
కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్‌ గా పనిచే 
సిన కోల చంద్రమోహన్‌ నూతన ఎమ్మార్వో గా 


బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎమ్మార్వో గా 
బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో చంద్రమోహ 
న్‌ కి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సురేష్‌ 
నాయక్‌, పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి 
అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మా 
ర్వో చంద్రమోహన్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ 
అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వ 
రమే పరిష్కరించేలా చూస్తానని ప్రజలకు సేవలు 
అందించేందుకు ముందు ఉంటానని తెలిపారు. 


విరుద్ధంగా పని చేస్తున్న వీడిసిపై చర్యలు 


తెలంగాణం, నిర్మల్‌ (జూలై 24) రాజ్యాం 
గానికి విరుద్ధంగా జిల్లాలోని గ్రామ పంచాయితీ 
లు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు, ప్రభుత్వ 
అనుమతులు లేకుండానే విలేజ్‌ డెవలప్మెంట్‌ 
కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజలను భయ 
భ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు 
అమలు కాకుండా వివిధ సంక్షేమ పథకాలు ప్రజ 
లకు అందుబాటులో లేకుండా చేస్తున్న వీడిసి పై 
కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల 


అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ తెలిపారు. వీడిసి 
సభ్యులు అప్రజాస్వామికంగా కార్య కలాపాలు 
నిర్వహిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి 
వచ్చిందని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు 
ప్రభుత్వ పథకాలు చేరుటలో ఎలాంటి ఇబ్బందుల 
కుగురిచేసినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు 
చేపట్టినా, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన 
చర్యలు తీసుకోబడతాయని ఆయన ప్రకటన లో 


హెచ్చరించారు 


మంథని డిపోలో ప్రమాద రహిత వారోత్సవాలు 


తెలంగాణం, మంథని (జూలై 24): 
బుధవారం మంథని డిపోలో డిపో మేనేజర్‌ వి.శ్ర 
వణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారో 
త్సవాలు 24 నుంచి 30 జరుగుతున్నాయి. ఈ 
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెద్దపల్లి మోటార్‌ 
కర్‌ ఎస్‌.కె. మసూద్‌ ఆలీ హాజరై 
డ్రైవర్ల కు ప్రమాదాలు జరగకుండా విలువైన 
సలహాలు సూచనలను ఇచ్చారు. మంథని డిపో 


మేనేజర్‌ కూడా డైవర్ల కి డైవింగ్‌ చేయడం లో, 
ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తీసుకోవ 
ల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో 
మంథని డిపో మేనేజర్‌ వి. శ్రవణ్‌ కుమార్‌ అసి 
స్టెంట్‌ మేనేజర్‌ ఏంజెల్‌, ఎల్‌.హెచ్‌ శ్రీనివాస్‌, 
ఆర్‌ హెచ్‌.సి వెంకటేశ్వర్లు, ఎస్‌డీఐ గోపాల్‌, డై 
వర్లు, మెకానిక్‌లు, కండక్టర్‌ లు అధిక సంఖ్యలో 
పాల్గొన్నారు. 


www.newslinetelugu.com 


| 


తెలుగు దినపత్రిక 


బ్యాంకు ఖాతాలను అందిస్తున్న నేరగాళ్లు 


ఆట కట్టించిన హైదరాబాద్‌ సైబర్‌ 
ట్‌ 

సెక్యూరిటీ బ్యూరో 

తెలంగాణం, తెలంగాణ స్టేట్‌ బ్యూరో(జూలై 
24) : అంతర్జాతీయ నేర లింకును హైదరాబా 
ద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. సైబర్‌ 
నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న 
మహ్మద్‌ ఇలియాస్‌, రిజ్వాన్‌, సయ్యద్‌ గులాంను 
పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల సైబర్‌ నేరగాళ్లు 
హైదరాబాద్‌కు చెందిన 75 ఏ ఏళ్ల వృద్ధుడి న నుంచి 
రూ.5 క కాజేశారు. మనీలాండరింగ్‌ 


సులో డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లు భయటపెట్టి.. 
బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు ట్రా 
న్‌స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇందుకోసం ఈ 
ముగ్గురు నిందితుల బ్యాంక్‌ ఖాతాలనే సైబర్‌ నేర 
గాళ్లు వినియోగించారు. అరెస్టెన ఈ ముగ్గురి వద్ద 
మొత్తం 17 బ్యాంక్‌ ఖాతాలు ఉన్నట్లు పోలీసులు 
గుర్తించారు. ఖాతాలో జమైన డబ్బును వీరు 
విత్‌డ్రా చేసి.. దుబాయిలో ఉన్న కీలక నిందితుడు 
ముస్తఫాకు క్రిప్టో కరెన్సీ రూపంలో పంపుతున్నా 
రు. అక్కడి నుంచి నగదు చైనాకు వెళ్తున్నట్లు 
పోలీసుల దర్యాప్తలో తేలింది 


ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి 


తెలంగాణం, చివ్వెంల (జులై 24): ఉపా 
ధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి కృషి 
చేస్తున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన 
కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్‌, చింత రెడ్డి 
రామలింగారెడ్డి లు పేర్కొన్నారు. బుధవారం 
చివ్వెంల మండలంలోని వివిధ గ్రామాలలో పీ 
ఆర్‌టీయూ మండలశాఖ అధ్యక్షులు షేక్‌ బషీర్‌, 
ప్రధాన కార్యదర్శి పొదిల రవీందర్‌ ల ఆధ్వర్యంలో 
జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని 

మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
పేరివిజన్‌ కమిషన్‌, పెండింగ్‌ లో ఉన్నడిఎలతో 

పాటు పీఆర్సీ ఇప్పించే విధంగా ప్రయత్నిస్తున్నామ 
ని పేర్కొన్నారు. మాట ఇచ్చినట్టుగా ప్రభుత్వాన్ని 
ఒప్పించి బదిలీలు, పదోన్నతులు ఇప్పించామన్నా 


రు, హెల్త్‌ కార్డుల విషయంలో నూతన విధానంతీ 


సుకురానున్నట్లు ఏర్పాట్లు పేర్కొన్నారు. మిగిలిన 
పోస్టులకు పదోన్నతులు ఇవ్వడానికి అధికారులు 
అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం మండల 
పరిధిలోని పలు ర గ్రామాలలోని పాఠశాలలో సభ్య 
త్వనమోదును చేపట్టారు. ఈ కార్యక్రమం లో పీఆ 
ర్‌టీయూజి జిల్లా, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయ మా 
సపత్రిక సంపాదక సభ్యులు తంగెళ్ల జితేందర్‌ రెడ్డి, 
చివ్వెంల ప్రధానోపాధ్యాయురాలు కళారాణి, రాష్ట్ర 
అసోసియేట్‌ అధ్యక్షులు కందుకూరు శివశంకర్‌, డి 
మహేష్‌ యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజా ఖలీల్‌ 
అహ్మద్‌ ఖాన్‌, జిల్లా ఉపాధ్యక్షులు పానుగంటి 
ప్రతాప్‌, మాజీ ప్రధాన కార్యదర్శి బండారు చం 
ద్రారెడ్డి, నాయకులు డేగల కృష్ణ, తన్నీరు ప్రమీల, 
మోహన్‌ రెడ్డి, షాబుద్దీన్‌, యాదగిరి, శంకర్‌ 
ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


ముదిరాజులను బీసీ-ఏ లోకి మార్చాలి 


తాహశీల్దార్‌కి వినపత్రం 
అందజేత 


తెలంగాణం, యాచారం (జూలై 24): 
ముదిరాజులను బిసిడి నుంచి బీసీఏలోకి మా 
ర్బాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముదిరాజ్‌ 
మహాసభ పిలుపు మేరకు యాచారం మండల 
నీలం శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్‌ 
కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం 
గా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం 


ఎన్నికలలో ముదిరాజులకు ఇచ్చిన టు 

నెరవేర్చాలని కోరారు. జీవో నెంబర్‌ 15 
వెంటనే రద్దు చేయాలని, 100 కోట్ల బడ్జెట్‌ను 
ముదిరాజ్‌ల సంక్షేమానికి వెంటనే విడుదల 
చేయాలని ప్రభుత్వంను కోరారు. ఈ కార్యక్ర 
మం మండల ప్రధాన కార్యదర్శి గణేష్‌, మాజీ 
ఉపసర్పంచ్‌ నర్సింహా,సంఘం నాయకులు 
రాములు, మహేందర్‌, బాలకృష్ణ, నర్సింహా 

శ్రీరాములు, యాదయ్య, యోగేందర్‌ తదితరు 


లు పాల్గొన్నారు. 


వీరమనాయిని చెరువుకు సాగునీరందించాలి 


తెలంగాణం, కొల్లాపూర్‌ (జూలై 24):నా 
గర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండల కేంద్రంలో 
గల యన్నన్‌ బెట్ల గ్రామంలో నెలకొన్నపలు ప్రజా 
సమస్యలపై బుధవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 
అధ్యయనం చేసి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ 
నివాసులు కి వినతిపత్రం అందజేశారు. ఈ సంద 
రృంగా సీపీఎం పార్టీ కొల్లాపూర్‌ మండల కార్యదర్శి 
'బి శివ వర్మ బెట్ల గ్రామ కార్యదర్శి "జల్లా 
పురం సురేందర్‌' మాట్లాడుతూ గ్రామంలో గత 
ఎన్నోఏళ్లుగా వీరమనాయిని చెరువుకు సాగునీరు 
అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ 
కాబట్టి ఆ ఆ చెరువు కింద ఉన్న సుమారు 200 


ఎకరాల పైచిలుకు సాగు భూములకు చివరి ఆయ 
కట్టు వరకు నిరంందించాలని వారు ప్రభుత్వాన్ని 
డిమాండ్‌ చేశారు. అదే విధంగా గ్రామంలో అర్హత 
ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 
చేయించి ఇవ్వాలని అన్నారు. వర్షాకాలంలో ప్రజ 
లకు అనారోగ్య సమస్యలు రాకుండా దోమలకు 
ఫాగ్‌ స్పేవంటివి చేయాలని వారు ఈ సందర్భంగా 
పంచాయతీ కార్యదర్శినీ కోరారు ఈ కార్యక్రమం 
లో మండల నాయకులు ఎండి సలీం, నాయకులు 
కేశగౌని వెంకటేష్‌ గౌడ్‌, బేవిని చంద్రయ్య, సా 
యికుమార్‌, కిరణ్‌ రావు, రమేష్‌, వెంకటస్వామి. 
బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. 


నిరాధారణ ఆరోపణలు 
చేయకండి 


తెలంగాణం, కరీంనగర్‌ (జూలై 24) : హు 
జరాబాద్‌లోని పరకాల క్రాస్‌ రోడ్‌లో గల నాగా 
ర్జున డైరీపై 
భాగంగా నిందలు వేస్తున్నారని ఎవరైనా 
సరే  డైరీకి వచి చ్చిపాలఉత్పత్తులను పరీక్షించి తప్పు 
లుంటే టే శిక్షించాలంటూ నాగార్జున డైరీ అసిస్టెంట్‌ 
జనరల్‌ మేనేజర్‌ ఆకునూరి సుధాకర్‌ అన్నారు. 
బుధవారం హుజరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు 
చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా 
డారు. నాగార్జున డైరీ ఏర్పాటు చేసి మేనేజింగ్‌ 
డైరెక్టర్‌ పుల్లూరు ప్రభాకర్‌ రావు ఎంతోమంది 
యువకులతో పాటు దళితులకు ఉద్యోగ అవకా 
శాలు కల్పించి ఆదుకున్నారని అన్నారు. తమ ప్ర 


కొంతమంది కావాలని కక్ష సాధింపు 


జలకు అందించే పాలను ప్రతినెల శాంపిల్స్‌ ల్యాబ్‌ 
కు పంపించి వారి ఆదేశాల ప్రకారమే స్వచ్చమైన 


పాలన అందిస్తున్నామన్నారు. ప్రజలకు అందించే 
పాల ఉత్ప తల్లో ఎక్కద రాజీ పడలేదని అన్నారు. 
తమ డైరీలోప పనిచేసే వారికి అన్ని విధాల సహాయ 
సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నామ 

న్నారు. తమకు పాలు పోసి రైతు కుటుంబంలో 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


ఆడకూతురు వివాహం జరిగితే వారికి 5000 
రూపాయల ఆర్థిక సాయం, పా పాడి ప ఏవు మరణి 
స్తే40వేల రూపాయలు,వా మ్మకపుదారులు 
మరణిస్తే లక్షరూపాయల ఆర్థిక సాయం తోపాటు 
డైరీలో పనిచేసే ఉద్యోగులకు పిఎఫ్‌, ఎస్సై ఎల్‌ఐసి 
లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నా 
రు. గతంలో తిప్పారపు సంపత్‌. ప్రజా ఆరోగ్య 
సమితి పేరిట పలు అంశాలతో కూడిన లెటర్‌ 


ప్యాడ్‌ ను అందించి 10 రోజుల్లో సమాధానం 
ఇవ్వాలని లేని పక్షంలో డైరీ మూసివేయాలని హె 
చ్చరించారని అన్నారు. అప్పుడు తాను స్వచ్చంద 
సంస్థ నడుపుతున్నానని దాని ఖర్చుల నిమిత్తం 


రెండు లక్షల ఇవ్వాలని కూడా డిమాండ్‌ చే శారి 
అన్నారు. దానిపై స్‌ పో ల్‌ో ఫిర్యాదు చేస్తే 
చేసి జైల్లో వేశారని అదే 


కక్ష సాధింపులో మ తమ డైరీ పై ఇలాంటి 


తప్పుడు ప్ర ప్రచారాలతో పాటు నిరాధారణ ఆరోప 
ణలు చేస్తున్నారని అన్నారు. నాగార్జున డైరీ ప్రజల 
ఆదరణతోటే ఇంత గొప్పగా ఎదిగిందని రాబోయే 
రోజుల్లో మరింత ఆదరణ చూపిస్తారని ఆశిస్తున్నా 
మన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాగార్జున 
డైరీ సిబ్బంది రజనీకాంత్‌ రెడి, శ్రీనివాస్‌, సంతోష్‌, 
శివకుమార్‌, బిక్షపతి, తిరుపతి, రాహుల్‌, రాజేశ్వ 
రరావు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు 


పాఠశాల భవనానికి ప్రతిపాదనలు: సిద్ధం చేయాలి 


తెలంగాణం, నిర్మల్‌ (జూలై 24) : ఇంటిగ్రే 
టెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణానికి 
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ 
అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. 
బుధవారం దిలావార్‌ పూర్‌ మండలం సిర్గాపూర్‌ 
శివారులోని 664 సర్వే నెంబర్‌ లో నూతనంగా ని 
ర్మించనున్నసమగ్ర రెసిడెన్షియల్‌ పాఠశాల భవన 
నిర్మాణ స్థలాన్ని అదనపు కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌ 
తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా 
జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతనంగా నిర్మీ ంచ 


నున్న ఇంటిగ్రేటెడ్‌ జనో పాఠశాల భవన 
నిర్యా [ణానికి అవసరమైన న 17 ఎకరాల స్థలానికి 

పాదనలు వసి స్తం చేసి ప్రభుత్వా నికి 
పంపించాలని అధికారులను ఆదేశించారు 
అనంతరం సర్వే నె, ప 
శీలించి అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు 
చేశారు. ఈ కార్యక్రమంలో 'ఆర్థివో రత్నకళ్యాణి, 
అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఎడి ఆర్‌ సుదర్శన్‌, 
తహసిల్దార్‌ స్వాతి, అధికారులు, తదితరులు 
పాల్గొన్నారు. 


ప్రభుత్వ స్కూళ్లలో స్మా వెంజర్లను నియమించాలి 


తెలంగాణం, హుజూర్‌నగర్‌ (జూలై 24): 
ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే స్మావెంజర్లు, 
స్వీపర్లను నియమించాలని, టీఎస్‌ యుటిఎఫ్‌ 
సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఆర్‌ దామోదర్‌ 
రు. బుధవారం హుజూర్‌నగర్‌లో టీఎస్‌ 
యూటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 
బుధవారం హుజూర్‌ నగర్‌ లోని ప్రభుత్వ 
ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సం 
దర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగులో 
నాలుగు కరువు భత్యంలను వెంటనే 


అనా 


ఉన్ననా 


విడుదల చేయాలని, 30 శాతం పిట్మెంటుతో 
పిఆర్మీని అమలు చేయలని అన్నారు. మధ్యా 
న్ని భో భోజదలో గుడ్లను ప్రభత్వవే మే సప్టెచేయా 
'పారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 
ష్‌ గారవ వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని 
డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జహూర్‌ 
ఆలం, లక్ష్మీకాంత్‌, అధ్యక్ష ప్రధాన కార్యద 
రులు రాజ: 'జశేఖర్‌ రెడ్డి, రామకృష్ణ, చిక్కు! 
గోవిందు, బొల్లం వెంకటేశ్వర్లు పూర్ణ చందర్‌ 
రావు పాల్గొన్నారు. 


అంగ వైకల్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం 


ప్రతి ఒక్కరూ భాగస్వాములు 
కావాలి 


తెలంగాణం, వికారాబాద్‌ (జూలై 24) : వి 
కారాబాద్‌ జిల్లా బొమ్మారాస్‌ పేట్‌ మండలాన్ని 
పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపి పిక చేసి శారీరక వైకల్య 
పై చేపట్టాల్సి న సర్వే వవన్స్‌ఏం, ఆశ వర్కర్‌, 
అంగన్వాడి, ఎంఎల్‌ హెచ్‌ పీ, సూపర్‌ వైజర్‌ 
లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పల్వన్‌ కుమార్‌ 
ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిం 
చారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమా 

బృందిని ఉద్దేశించి ఆన్లైన్‌ వీడియో 
కార్యదర్శి మాట్లాడుతూ గ్రా 
మాల్లో శారీరక వైక' 
క్రమంలో క్షేత్ర స్థాయి! బిడ్డను క్షుణ్ణంగా 
పరిశీలించి వైకల్యాలను గుర్తిం 
ఆరు సంవత్సరాల లోపు ఉన్న 
న్నిత్వరలో గుర్తించి మెరుగైన వైద్యా 
దించినట్లయితే త్వరగా కోలుకునే 


అవకాశం 


ఉంటుందని ఆమె అన్నారు. అంగ 
పాటు శారీరక మానసిక 
గుర్తించి అవసరమైన చి 
జరుగుతుంది ఆమె అన్నా రు. బొమ్మ వాస్‌ పేట్‌ 
స్వం పైలెట్‌ లకక బిరపిక్‌ చే 


ఆదర్శంగా మిగలాలని ఆమె నూవించారు. 
జైన్‌ మాట్లాడుతూ అంగవై 


జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ 


క శ్రద్దదూనా లన్నారు. చిన్న వయసు 
ర్తించినట్లయితే శస్త్ర చికిత్సల ద్వారా 
సమస్యలను తీర్వవచ్చునని ఆయన 
అన్నారు. ఆశ, అంగన్వాడి వర్కర్లు సర్వే 
నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ 
సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ 


లర్‌ ఉమా హారతి, డిఎం హెచ్‌ ఓ పల్వాన్‌ 


మార్‌, డిఐఓ బుచ్చిబాబు, డాక్టర్‌ రవీందర్‌ 
యాదవ్‌, డాక్టర్‌ శివరాజ్‌, డాక్టర్‌ హేమంత్‌ 


తెలంగాణ అనే పదం కూడా ఉచ్చరించలేదు 


తెలంగాణం, చేర్యాల (జూలై 24): సిద్ధిపేట 
జిల్లా చేర్యాల మండల బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యద 
ర్మి కోతి దాసు మాట్లాడుతూ బడ్జెట్‌ లో తెలంగాణ 
రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం దురదృ 
ష్టమన్నారు. తెలంగాణ అనే పదాన్ని కూడా కేంద్ర 

ప్రభుత్వం బడ్జెట్‌ లో ఉచ్చ! గెంచ చలేదు అన్నారు. 
కాంగ్రైస్‌ పార్టీలో 8మంది ఎంపీలు ఉన్న, బీజేపీ 
పార్టీ లో 8 మంది ఎంపీ లు ఉన్న రాష్ట్రానికి 
కనీసం 8 రూపాయలు కూడా తేలేకపోయారు 


అని కోతి దాసు తెలిపారు. అందుకే మన గళం 
మన బలం పార్లమెంట్‌ లో వినిపించాలంటే 
కేసీఆర్‌ చెప్పినట్టు మన ఎంపీ లు పార్లమెంట్‌ 
లో ఉండాలని గుర్తు చేశారు, ప్రాంతీయ పార్టీల 
ను గెలిపించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో నిధులు 
తెచ్చుకుందని, ఇప్పటికీ అయిన తెలంగాణ 
ప్రజలకు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ 
మాత్రమే న్యాయం చేస్తుందని కోతి దాసు అభి 
ప్రాయపడ్డారు. 


వందశాతం రైతు రుణమాఫీ చేసి తీరుతాం 


బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు 
నిండా మునిగారు 

తెలంగాణం, మంథని (జూలై 24): 
బుధవారం రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల 
సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు 
ఐలి ప్రసాద్‌ మాట్లాడుతూ రైతులకు వందశాతం 
రెండు లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు 
చేసి తీరుతామని అన్నారు. రైతు రుణమాఫీ 
ఒకేసారి చేయడం దేశ చరిత్రలో కాంగ్రెస్‌ 
పార్టీకి మాత్రమే దక్కుతుందని, నాడు వైయస్‌ 
రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో, నేడు సీఎం రేవంత్‌ 
రెడ్డి, నేతత్వంలో కాంగ్రెస్‌ పార్టీ రైతుల కళ్ళల్లో 
ఆనందన్ని నింపిందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల 
పాలనలో రైతు రుణమాఫీ జరగలేదని ఆయన 
ఆరోపించారు. అహింస గురించి మంథని మాజీ 


A al 


ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడడం ఆశ్చర్యకరంగా 
ఉందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 
నియోజకవర్గంలో రక్తపాతం జరిగిందని, దానికి 
బాధ్యులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని 
ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు 
వడ్ల బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోల 
వరకు కటింగ్‌ జరిగిందని, కాంగ్రెస్‌ పాలనలో 
కటింగ్‌ లేకుండా చేశామన్నారు. 
మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను కచ్చితం 
గా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 
కాంగ్రెస్‌ నాయకులు వోడ్నాల శ్రీనివాస్‌, పోలు 
శివ, కుడుదుల వెంకన్న, జనగామ నర్సింగరా 
వు, నూకల బానయ్య, గోటికారి కిషన్‌ జి, కిష్ట 
య్య, గుండా రాజు, గుండా పాపారావు, రాజు, 
మంథని శ్రీనివాస్‌, నరేడ్ల ఓదెలు తదితరులు 
పాల్గొన్నారు 


ఇచ్చిన 


అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీజేపీలను నిలదీస్తాం! 


హుజురాబాద్‌ ఎమ్మెల్యే 
పాడికౌశిక్‌ రెడ్డి 


తెలంగాణం, కరీంనగర్‌ (జులై 24) : కేంద్ర 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర 
నష్టం జరిగిందని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి 
కౌశిక్‌ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీః మీడియా 
పాయింట్‌ లో ఆయన బడ్జెట్‌ ని ఉద్దేశించి మాట్లాడా 
రు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్య ట్టి 
మార్క ఢిల్లీలో తిరుగుతూ సోషల్‌ మీడియాలో హెక్టీ 
కొడేఅని పెట్టారని, హెక్టిక్‌డే అని తిరుగుతూకనీసం 
స్టిక్‌ ట్యాంక్‌ కట్టే పైసలు కూడా తేలేదని వ 
చేశారు. మన షః క్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 15 వే 
కోట్లు బడ్జెట్లో తీసుకువెళ్లారని, కనీసం తెలంగాణకు 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా తేకపో 
వడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, 
బీజేపీ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో చరో 8 గెలు 


చుకున్నప్పటికీ బడ్జెట్‌ కేటాయింపుల్లో తా. 
వివక్ష చూపిస్తే కనీసం ఖండించకుండా ఏమి చే 

న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండాద్‌కు బ్ఞట్లో 
అన్యాయం జరిగిందని వారి ఎంపీలు అక్కడే. నిరసన 
తెలిపారని, తెలంగాణ ఎంపీలు మౌనం ఎందుకు 
పాటించారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటి 
కైనా ఆలోచించాలని తెలంగాణకు కేసిఆరే శ్రీరా 
మరక్ష అని అన్నారు. బడ్జెట్‌ విషయంలో అసెంబ్లీ 
సమావేశాల్లో భాగంగా కచ్చితంగా కాంగ్రెస్‌ బీజే 
పీలను నిలదీస్తామని అన్నారు. ఇప్పటికైనా రెండు 
పార్టీల ఎంపీలు డ్రామాలు ఆపి తెలంగాణ హక్కుల 
కోసం కొట్లాడాలని అన్నారు. ఏకకాలంలో రెండు 
లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారో చూపించాలని, 
లక్షరూపాయల రుణమాఫీ లోనే చాలా మందికి 
రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకుల చుట్టూ తిరు 
గుతున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, డాక్టర్‌ వివేక 
నందతదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 
తెలంగాణం, జగిత్యాల (జూలై 24): తెలంగాణం జగిత్యా 
పూర్‌ మండల కేంద్రంలో బుధవారం మాజీ ఐటీ మం; ల్ల శాస 
సభ్యులు కేటీర్‌ పుట్టినరోజు సందర్భముగా మండల మాజీ జడ్పీటీసీ 
నాగం భూమయ్య మండల బి ఆర్‌ ఎస్‌ పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి 
కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కథ 
లాపూర్‌ మండల మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మెన్స్‌ 
గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మెన్స్‌ నాంపెల్లి లింబాద్రి, 
మాజీ ఎంపీటీసీ గంగం దేవేంద్ర గంగారెడ్డి, కో ఒన్‌ సభ్యులు ఎండీ 
రఫీ, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బొమ్మ రాజేశం, కార్యకర్తలు, అభి 
మానులు తదితరులు పాల్గొన్నారు. 


ఏండారపు సౌజ 


జనంమెచ్చిన నాయకుడు కేటీఆర్‌ 
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ 


తెలంగాణం, కొత్తూరు (జూలై 24): బుధవారం కొత్తూరు మున్‌ 
పరిధిలోని కస్తూర్చా హాస్టల్‌ లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాతుకు లావణ్య 
దేవేందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీ ఆర్‌ జన్మదిన కార్యక్ర 
మంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పాల్గొన్నారు. మాజీ జిల్లా జడీ 


బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ 
డోలి రవీందర్‌, కౌన్సిలర్స్‌ కోస్లి శ్రీనివాస్‌,సోమ్లా నాయక్‌, అనిత శ్రీనివాస్‌ 
గౌడ్‌, పీర్లగూడెం మాధవి గోపాల్‌ గౌడ్‌, బ్యాగరి ప్రసన్నలత యాదయ్య, 
మాజీ సర్పంచులు కాట్నా రాజు, రమాదేవి రమేష్‌, బ్యాగరి సత్తయ్య, 
మాజీ ఎంపిటిసి అనురాధ కృష్ణ గౌడ్‌,తదితరులు పాల్గొన్నారు 


ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 
కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసిన చల్మెడ 


తెలంగాణం, రాజన్న సిరిసిల్ల (జూలై 24) : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం 
ట్‌, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ 48వ జన్మదిన వేడుకలను 
వేములవాడ పట్టణంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వ 
హించారు. వేములవాడలోని చల్మడ నివాసంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజ 
కవర్గ ఇన్ఫార్టి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు 
చేసుకున్నారు. ఈ వేడుకలో ఎంపీపీలు, జడ్చిటిసిలు, మండల అధ్యక్షు 
లు, సీనియర్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, 
సోషల్‌ మీడియా వారియర్స్‌, బిఆర్‌ఎస్‌ అభిమానులు, కార్యకర్తలు పెద్ద 
సంఖ్యలో పాల్గొన్నారు. 


కేటీఆర్‌ కి శుభాకాంక్షలు తెలిపిన పట్నం 
తెలంగాణం, హైదరాబాద్‌ (జూలై 24) : హైదరాబాద్‌లో అసెంబ్లీలో 
కేటీ ఆర్‌ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి హృదయ 
పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కొడంగల్‌ మాజీ శాసన 
భ్యులుపట్నం నరేందర్‌ రెడ్డి, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహ! 
రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సలీం తదితరులు. 


ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 

తెలంగాణం, కామారెడ్డి (జూలై 24): తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ 
జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో 
తెలంగాణ తల్లి ప్రాంగణంలో ఎల్లారెడ్డి బీఆర్‌ ఎస్‌ నియోజకవర్గ నేతలు 
కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుప 
త్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ పదేళ్లలో కేటీఆర్‌ ఐటి శాఖ 
మంత్రిగా ఉండి, దేశంలోనే కాక ప్రపంచం పటం లోనే హైదరాబాద్‌ కు 
ఒక గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. 


ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు 

తెలంగాణం, ఓయు (జూలై 24) : బీఆర్‌ ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. 
మాజీ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఉస్మాని 
టీలో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు ము; 
అతిథిగా ఉస్మానియా ఉద్యమ కెరటం, తుంగతు! క్ర స్య 
లుడా. గాదరి కిశోర్‌ కుమార్‌ హాజరై ఆర్ట్స్‌ కాలేజీ ఆవరణలో మొక్కలు 
నాటారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ని 
ర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు & 


నాష్‌, తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 

తెలంగాణం, రుద్రంగి (జూలై 24) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి 
బీఆరెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దెగవత్‌ తిరుపతి ఆధ్వర్యంలో మాజీ 
మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యా 
లయంలోఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ 

పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్‌ డైరెక్టర్‌ ఆకుల గంగారాం, మాజీ 
వైస్‌ ఎంపిపి పిసరి భూమయ్య, మాజీ కో అప్పన్‌ 


జమిలా బేగం, గ్రామ 


శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్‌ నాయకులు నాయిని రాజేశం, 
కంటి రెడ్డి, పూదరి శ్రీనివాస్‌, శ్యామ్‌ సుందర్‌, చెప్యాల గణేష్‌, ఎండి 
బాబా, ఉప్పులూటి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


మొగుళ్లపల్లిలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 
పండ్లను పంపిణీ చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు 


తెలంగాణం, మొగుళ్ళపల్లి, (జూలై 24): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు 


డుబల్లూరి తిరుపతిరావు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు 
చదువు అన్నారెడ్డి, మొగుళ్ళపల్లి మా సి జోరుక సదయ్య, పిడి 
మాజీ సర్పంచ్‌ నైనకంటి ప్రభ 
వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మె 3 
జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సూర్చేని రవీందర్‌ 
రావు, ముడుపు రవీందర్‌, చెక్క శ్రీధర్‌, నేర్పటి శ్రీనివాస్‌, జన్నె రాజు 
మహమ్మద్‌ తాజుద్దీన్‌, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ 
నాయకులు, కేటీఆర్‌ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 


కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం 
తెలంగాణం, పటాన్‌చెరు (జూలై 24): కేటీఆర్‌ జన్మదిన పురస్కరిం 
చుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గా 
నికి చెందిన విద్యార్థి నాయకులు పాల్గొని హ్యాపీ బర్‌త్‌డే కేటీ రామన్న 
టిషర్టులతో సందడి చేసినా విద్యార్థి విభాగం నాయకులు ప్రత్యేకంగా 
ఆకర్షణీయంగా నిలిచారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు 
చేశారు. ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో 
రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు 
జిల్లా నాయకులు సురేష్‌ నాయక్‌, సర్కిల్‌ విద్యార్థి అధ్యక్షుడు క్రాంతి, 
సర్కిల్‌ సెక్రటరీ శీను యాదవ్‌ పాల్గొన్నారు. 


నోట్‌ బుక్కులు, పెన్నుల పంపిణీ 

తెలంగాణంబ, కొడంగల్‌ (జూలై 24): నారాయణపేట జిల్లా 

కొడంగల్‌ మండల పరిధిలోని కోస్లి మండల కేంద్రంలో తెలంగాణ 

కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మది 

నం సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టంలోని తొమ్మిదో 

త్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్దులకు నోట్‌ 
ఏంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు 


కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన ఎర్రబెల్లి 
తెలంగాణం, కోడకండ్ల (జులై 24): మాజీ ఐటీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే 
కేటీఆర్‌ పుట్టిన రోజును బీఆర్‌ ఎస్‌ పార్టీ నాయకు, గా జరుపుకు 


ల్లో బ్లు సందర్భంగా 
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా ల 
న కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకు 
ర్‌, దేవ 


ఖ్య అతిథిగా హాజరై 
ర్తి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అద్యక్షులు 
క్లులు తీగల దయాకర్‌, జిల్లా 


రు. 
ఘనంగా పెంట్లవెల్లిలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 
తెలంగాణం, పెంట్లవెల్లి (జూలై 24): 
ట్లవెల్లి మండల కేంద్రంలో మండల బీ 
బుధవారం కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ 
కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వ 
ర్లు, సీనియర్‌ నాయకులు రాజేష్‌, సురేందర్‌ జటప్రోలు గ్రామ మాజీ 
చ్‌ ఎస్కే ఖాజ, మండల పరిధిలోని అన్ని గ్రామాల కార్యకర్తలు 
తదితరులు పాల్గొన్నారు. 


కమాన్‌పూర్‌లో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 

తెలంగాణం, కమాన్‌ పూర్‌ (జూలై 24): కమాన్‌పూర్‌ మండలకేంద్రం 
లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, 
మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను మంథని నియోజకవర్గ 
బీఆర్‌ఎస్‌ పార్టీ 


చేశారు. ఈ కార్యక్రమంలో కమాన్‌ పూర్‌ మండల బీఆర్‌ఎస్‌ పార్టీ 
యూత్‌ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్‌ గౌడ్‌, సిద్ధిపల్లె మాజీ సర్పంచ్‌ 


ర్మన్‌ గుర్రం లక్ష్మి 


తాటికొండ శంకర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చై! 
మల్లు, మండల మహిళ అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి తదితరులు 


పాల్గొన్నారు. 


తిరుమలగిరిలో కేటీఆర్‌ జన్మదిన వేడుకలు 
తెలంగాణం, తిరుమలగిరి (జూలై 24): బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ 
ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ జన్మదిన వేడుకలను బుధవారం తిరు 
కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తుంగతుర్తి 
భ్యులు గాదరి కిషోర్‌ కుమార్‌ ఆదేశానుసారం మండల 
బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘు నందన్‌ రెడ్డి ఆధ్వర్యంలో 
జన్మదిన వేడుకలను ఫ ఈ కార్యక్రమంలో బీఆ 
ర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్‌ రెడ్డి, మాజీ 
ఎంపీపీ కొమ్మినేని సతీష్‌ కుమార్‌, జిల్లా నాయకులు దుపటిరవీందర్‌, 
సంకేపల్లి నరోత్తంరెడ్డి, కందుకూరి ప్రవీణ్‌ కందుకూరి బాబు, అనగం 
దుల మల్లేష్‌ అడ్డ బొట్టు చారి, ప్రకాష్‌ మోడేపు సురేందర్‌, వీరయ్య 
తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు 

తెలంగాణం, చర్ల (జూలై 24) : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్మింగ్‌ ప్రెసిడెంట్‌ 
వారం చర్ల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ 
నంగా నిర్వహించారు. ఈ సంద 
శీ చేశారు. కార్యక్రమంలో మండల 


రృంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పం! 


సీనియర్‌ నాయ 


కులు దొడ్డి తాతారావు, చింతా నాగబాబు,ఇరస వడ్ల 
రాము, ఎస్టి అజీజ్‌,కోరం నాగేంద్ర, పోడియం మురళి, గోసుల మురళీ, 
కాకి అనిల్‌, నేరబోయిన చంద్రశేఖర్‌, తోటమల్ల రవి, కోంభతిని రాము, 
మేడబతిని గోవర్దన్‌, కుప్పల నిరంజన్‌, తడికల చంద్రశేఖర్‌, మైపా వెం 
కటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు 


25.07.2024 
గురువారం, హైదరాబాద్‌ 


